TANJORE SARASWATI MAHAL SERIES 14. 


ANDHRA KAMANDAKAMU 


BY 
JAKKARAIMMENKATAKA VI 


Critically cdited With Introduction and notes 


BY 
Sri VETURI PRABHAKARA SASTRI, 


Reader in Telugu, 
ఏ. V. O. Institute, Tirupati. 


PUBLISHED BY 


3. GOPALAN, B.A., B.L., 
Hon: Secretary, 


for the Administrative Committee, 
గ M. త. S. M. Library, Tanjore. 


1950. 
Price Ra. 2-8-0. 


PIZIITS TEI, AT 
HFEF. “RAT EIMTA PRESS, "7? 
ఆ రట గా. కా. 


PREFACE. 


ఉధాడాజనాా జర్ర ంాాందంారా 


We are publishing in the following pages a rare 
Telugu work on the Science of Government or Politics 
available in the Saraswathi Mahal Library. - It is en- 
titled KAMANDAKA NEETI SASTRAM, and its author is 
one ZAKKARAJU VENKATA KAvi who lived about 1584 
A.D. KAMANDAKA wrote on the subject of statecraft 
after KAauTiLYA, and his work contains tributes to the 
famous CHANAKYA, who is described as having “churned 
the nectar of the science of Polity from the Ocean of 
Political Sciences”. KAMANDAKA himself is an authority 
on the subject acknowledged by Sanskrit, Telugu and 
Tamil writers from ancient times. The author of this 
Telugu work closely interprets his thoughts and says 
in his concluding verses that his work is a translation of 
KAMANDAKAM. 


The theme of this book is bound to appear quaint 
to us in these days of democracy. Many of the chapters 
like those on army, war and the machinery of Govern- 
ment are necessarily far too out of date for the present 
times. But the book contains utterances of value for all 
times on questions like the qualification of rulers, minist- 
ers and ambassadors, friendship, and on how to influence 
others. A. book of this kind can not avoid being sophisti- 
cated by focussing attention on the ruler's duties rather 


ii 
than his rights; and by insisting on high moral standards 


for the leader of men, its author escapes from the 000 
ful distinction earned by Machiavelli. 


There is a melancholy interest attaching to this 
publication. Its distinguished Editor, Sri V. Prabhakara 
Sastri, Reader in Telugu, S. V. 0. Institute, Tirupathi, 
breathed his last just after finishing this edition. He has 
placed us under a deep debt of gratitude by taking up 
this work. His massive scholarship in Sanskrit and 
Telugu is wll-known and his contributions to Telugu 
literature are varied and rich. He took very keen inter- 
est in the Saraswathi Mahal Library and knew its Telugu 
section inside out. His death is a great loss to us just at 
a time when we have commenced to publish our Telugu 
works. 


We have no doubt that his able edition of this work 
will rouse keen interest among Telugu scholars, 


We are grateful to the Government of Madras for 
the timely help given to us to publish this and other 
works in our Library. 


Tanjore, 5. GOPALAN, 


1950, Hon: Secretary, 
T.M.S.S,.M. Library Committee. 


General Editor's Introduction ౮౧16 
Madras Government Oriental Series. 


నీల 


The Government of Madras took up for considera- 
tion the question of publication of the various manu- 
scripts in different languagcs on subjects like philosophy, 
Medicine, Science, etc., early in May 1948. Important 
manuscript Libraries in the Madras presidency were 
requested to send 2 list of unpublished manuscripts with 
them for favour of being considered by the Government 
for publication. The Honorary Secretary of the 
Tanjore Maharaja Serfoji’s Saraswathi Mahal Library, 
Tanjore, alone complied with this request. This list as 
well as a similar list of unpublished manuscripts in the 
Government Oriental Manuscripts Library, Madras were 
carefully examined and a tentative selection of manu- 
scripts suitable for publication was made, The Govern- 
ment in their Memorandum No. 34913/48-10, Education 
dated 4-4-1949 constituted an expert committee with the 
Curator of the Goverriment Oriental Manuscripts Library, 
Madras, as the Secretary for the final selection of 
manuscripts suitable for printing and for estimating the 
cost of publications. The following are the members of 
the Committee నల 


iv 


The Name of Personnel of the Committee 
Constituted for Selecting Manuscripts for Publication. 


1 
2 
3 
4 
5 
6 
7 
రి 
9 


10 
11 
12 
13 
14 
15 
16 
17 
18 
19 
20 
21 


39 


39 


39 


99 


99 


ళా - 


Sri T. M. Narayanaswami Pillai, M.A.,B.L. 


R. P. Sethu Pillai, B.A., B.L. 

C.M. Ramachandra Chettiar, B.A., B.L. 
R. Krishnamoorthy, (Kalki). 

Dr. N. Venkataramanayya, M.A., PH.D. 
M. Ramanuja Rao Naidu, M.A. 

V. Prabhakara Sastri. 

N. Venkata Rao. 

H. Sesha Ayyangar. 

Masti Venkatesa Ayyangar. 

M. Mariappa Bhat, M.A., L.T. 

Dr. C. Achyuta Menon, MA., PH.D. 

C. Kurhan Raja, M.A., D. PHIL. 

A. Sankaran, MA., PH.D., L.T. 

P. Rama Sastri. 

S. K. Ramanatha Sastri. 

Dr. Abdul Haq, M.A., D. PHIL, (Oxen). 
P. DL. Joshi. 

ఏ. Gopalan, B.A., BL. 

Afzul-u-Ulma Hakim Khader Ahamed. 
T, Chandrasekharan, M.A., L.T. 


The members of the Committee formed into Sub- 
committees for the various languages, Sanskrit, Tamil, 
Telugu, Kanada, Malayalam, Marathi and Islamic 
languages. They met during the month of May 1949 


Vv 


at Madras and at Tanjore to examine the manuscripts 
and make a selection. The recommendations of the 
Committee were accepted by the Government in G. 0. 
‘No. Mis. 2745 Education dated 31-8-1949 and they 
decided to call these publications as the “MADRAS 
GOVERNMENT ORIENTAL SERIES", and appointed 
the Curator, Government Oriental Manuscripts Library, 
Madras-5, as the General Editor of the publications. 
Th: following manuscripts have been taken up for 
publication during the current year. 


‘A’ From the Government Oriental 
Manuscripts Library, Madras. 


TAMIL 
Kappal Sastram. 
Anubhava Vaidya Murai. 
Atthana Kolahalam. . 
Upadesa Kandam. 
Colan Purva Pattayam. 
Konga Desa .Rajakkal. 
Sivajnana Dipam. 
Sadasiva Rupan, with commentary. 
TELUGU 
Sangita Rathnakaramdu. 
Aushadha Yogamulu. 
Vaidya Nighantu. 
Dhanurvidya Vilasamu. 
Yoga Darsana Vishayamu. 
Khadga Lakshna Siromani. 


0 సప రాలాస కలుసు క 


pnp 


హన 


vi 


SANSKRIT 


Vishnarayaniyam. 
Bhargava Nadika. 
Hariharacaturangam. 
Brahma Sutra Vritti,;, Mitakshara. 
Nyayasiddhanta Tatvamrutam. 


(a) 
(b) 


MALAYALAM 
Garbha Chikitsa. 
Vasthulakshanam. 
Silpasastram. 


{c) Silpavishayam. 


(a) 
(b) 


Mahasaram. 
Kanakkusaram. 
Kriyakramanm. 
KANNADA 
Lokopakara. - 
Rattamata. 
Dikshabodhe. 
Asvasastram. 
Aushadhgalu. 
Vaidya Vishaya. 
Sangita Ratnakara. 
Supasastra. 


ISLAMIC Languages. 


Jamil-Al-Ashya. 
‘Tibe-E-Faridi. 
‘Trahquiq-Al-Buhran. 
Safinat-Al-Najat. 


vii 
‘B’ From the Tanjore Maharaja Serfoji’s 
Saraswathi Mahal Library, Tanjore. 





TAMIL 


Sarabendra Vaidya Muraigal (Diabetes.) 
Do. (Ear Nose, Throt, Head 
Konganar Sarakkuvaippu. 
Tiruchitramba lakovaiyar with padavurai. 
Sarabendrar Vaidya Murai (Anaemia). 


“Talasamudranm. 


Ti PP OIE 


శ Bharatanatyam. 


8. (a) Pandikeli Vilasam Natakam. 
(b) Pururava Chkravarthi Natakam. 
(c) Madana Sundara vilasa Natakam. ' 
(య) Percy Macqueen's Collection in the 
Madras University Library of Folklore. 
9, Ramayyan Ammnai. 


10. Sarabesndra Vaidya Murai (Asthma, 
Cough and other lung diseases). 


TELUGU 
1s Kamandaka Nitisaramu. 
2. Taladasapranadipika. 


3. (a) Raghunatha Nayaka Abhyudayamu. 
(b) Rajagopala Vilasarmu. 
4 Ramayanamu by Katta Varadaraju. 


viii 
MARATHI 

Natyasastra Sangraha. 
(a) Book of Knowledge. Vahi 
(b) Folk songs. 
(c) Doradharun Veni Padhati. 
(d) Aswasa Chatula Dumni. 
. @) Pratapasimhendra Vijaya Prabandha. 
(b) Sarabendra Thecrthavali. 
(c) Lavani. 

Devndra Koravanji. 

Bhakta Vilas. 

Sloka Badha Ramayana. 


SANSKRIT 
Aswasastra with Tricolour illustrations. 


SE 


స 


వ 


Rajamriganka. 

.  Chikitsamritasagara. 
Geetagovinda Abhinayam. 

(a) Chola Champu. 

(b) Sahendra Vilasa. 
Dharmakutam - Sundara Kanda. 
Jataka Sara. 
Vishqutatva Nirnaya Vykakhya. 
Sangita Darpana. ' 

10. Beeja Pallava. 


It is hoped that the publication of most of the 
important manuscripts will be completed within the 
next four years. 


ట్‌ జ షె స 


౧90 రా 


1X 
Some of the manuscripts taken up for publication 
are represented by single copies in the library and 
consequently the mistakes that are found in them could 
not be corrected by comparing them with other copies. 
The Editors have, however, tried their best to suggest 
correct readings. The wrong readings are given in 
round brackets and correct readings have been sugges- 
ted in square brackets. When different readings are 
found, they have been given in the foot-note or in- 
corporated in the text itself. 


The Government of Madras have to be thanked 
for financing the entire scheme of Publication although 
there is a drive for economy in all the departments. 
My thanks are due to the members of the Expert 
Committee who spared no pains in selecting the manu- 
scripts for publication. I have also to thank the various 
editors, who are experts in their own field, for readily 
consenting to edit the manuscripts and see them through 
the press. The various Presses that have co-operated in 
printing the manuscripts in the best manner possible also 
deserve my thanks for the patience exhibited by them in 
carrying out the corrections made in the proofs. 


MADRAS, T. CHANDRASEKHARAN, 
1950. General Editor. 


ఉసోదాతము. 
ర 
క న 

ఆర్యసారస్వతమున నుపవేదములలో రెండవది యర్జ వేదము. 
అర్థసంపాదనరక్షణ(క్రమముల నుపదేశించునది గాన నిది యర్ద చేద వ మన 
అరల ప. ఇందు రాజధర్మములును ఆర్థా నన రక్షణ ర్రమములును గల 
(బ్రహ్మ లకయధ్యాయములుగాను, డదు 50000, స్కందుండు 5000. 
ఇం|దు6డు 12000, వాల్మీకి 6000, బృహస్పతి 8000, శు[కుండు 1000 
ఆధ్యాయములుగాను గ్రంథములు రచించిరంట. భయంకరములగు నీ పెద్ద 
(గంథములు తిన్న (గా భుజింప నవకాశము చాలని మునకాలమువణకు 
రాక్‌ నశించిపోయినవి. వీనిని సంగ్రహించి భారద్వాజుడు 700 అధ్యాయ 
ములుగాను, గౌరశిరుం డనుముని 500 అధ్యాయములుగాను, వ్యాసులు 
ఏ00 అధ్యాయములుగాను నర్ధళాస్త్రములు రచించిరంట. అవియు( బె వాని 
గతియే చెందినవి. అర్హ వేదము సం్యగ్రహరూపముగా౬ ఐదునా నాలుగువేల 
శ్లోకములతో రచింసంబడినద(ట. అందీ విషయములు నిరూపింపంబడినఏ. 


“ చత్రురశ సహస్రాణి హ్యర్గవేదః ప్రమాణతః 

© థి 
యతై_9 వాష్టాదశాధ్యాయాః సంతి (ప్రత్యకసిద్ధిదాః 
కల్పాధ్యాయో రసాధ్యాయః (ప్రయోగాధ్యాయ ఏవ చ 
ధాతుధ్మాన క్రియాధ్యాయో రత్నాధ్యాయ స్తథైవ చ 
తపుసీసజయాధ్యాయో లోహాధ్యాయ _స్తతఃపరమ్‌ 
మూషామృల్లోణతగరాధ్యాయో వాదజయ స్తతః 
హేమసంపాదనాధ్యాయః సిద్ధాధ్యాయోవఖిలార్థదః 
మూలికాశోధనాధ్యాయః పృటాధ్యాయో మహ_త్తరః 


2 
నాగా(భచంద్రికాధ్యాయా యాగాధ్యాయో5ర్జదాయం కి 
రాలపాక క్రియా ధ్యాయః సింభిన్నాధ్యాయ బవచ 
వి[కియాకరణాధ్యాయ ఏతే సర్వార్థిదాయవాః ష్‌ 

అని యామకాష్ట్రకతండ్రమున నున్నది. 


ea గళ 


అర్హళాస్త్ర మనునామముతోనే వీనిలో రాజనీతి (ప్రధానముగా( 
జెప్ప(బడియె. జుక్ర బృహస్పతి విళాలాక్ష బాహుదంతి భీష్మో 
, చాణక్య (ప్రభృతులు విస్తరముగా రచించిన రాజనీఠిళాస్త్రములలో 
శాణక్యునికొటిలీయముమా[క్రమే మన కిప్పుడు లభించుచున్నది- 
బార్హస్పత్యసూత్రము ' లని యిటీపల ముద్రిత మెనదియు , లఘుచాణర్య 
సూత్రము లనుగ్రంథమును సారరహితములు నాభునికములు నని 
మా యభిప్రాయము. శుక్ర బృహసృతుల (గంథములకు కుర్ర నీతి 
సారమనియు, దార్హస్పత్యనీతిపార మనియు జాణక్యుని కొటీరియ 
మునకు. గామందక సీతిసార మనియు (గ్రంథములు గలు. 


కౌటిలీయము' కేవలము రాజనీతిని దెలుపును. ఇది పదునై. 
దధికరణములుగా 180 అధ్యాయములలో రాజవిద్యావినయగృ హాత్మరతణ 
ములును, అధ్యతులవిధానమును (దుర్గము, పట్టణములు, కప్పము, 
సుంకము, కోశ ము, శాసనము, గోవులు, గజాశ్వములు, ధో జనశాల, ముద 
మొదలగువిషయములపై నధికారు లధ్యటులు), వ్యవహార న్వరూపముసు 
వత్పరిష్కారమును, రాజ్యములో నుండునంతళ్శ్ళ(తుశోధనము, "సనకాది 
పరిపాలనవిధి, (ప్రజాసంపత్తును, చేహనంపత్తును యానాసస 
సంశ్రయణ'దై ్వధీభావసంధివిగ్రహ స్వరూపములును, (ప్రజాపురుషసనా 
మి(త్రరక్షణవ్యసనము, దండయాత్రాక్రమము, యుద్దప్రకారము, సంఘ 
విధియు, బిలవజ్జ్ఞయోపాయ క్రమము, దుర్గలాధోపాయము, ఇంద్రజాల 
మాయా[క్రమములును వరుసగా వివరింప(బడినవి. 





1. ఇది * కౌటలీయ” మని (వా(తప్రతులలో గలదు, 


3 

దీనిపై బౌద్దభిజవు ప్రభామతి యను టీకను, శంకరాచార్యులు 
జయమంగళను, మాధవమిశాయజ్వ నయచందికను, భట్టన్వామి (పతిపడ 
సంచికను వ్యాఖ్యానముబుగా రచించిరి. వానిలో. గొంత కొంత భాగ 
ములు లభించుచున్న ఏ. భికుమాధవులవ్యాఖ్యానములు మంచిపషి. 
భట్టస్వామిది హీనరచనము. అయినను (ద్రవిడులును గేరణలును దమ 
లమ భాషలలోనికి దీని ననువదించికొనిరి. 

కౌటిలీయార్థశాప్రముకన్నను చాక్షషీయ మను నర్హళాస్త్రము 
పొచీన్యగంథము. అర్థశాస్త్ర (గ్రంథములలో నల్ల మిక్కిలి చిన్న 
(గ్రంథ మీచాతషీయమే. ఇందు విషయము సూత్రరూపమునను, 
వాక్యరూపమునను  సం(గ్రహళ్లోకరూపము సను రచింప(బడియున్న ది. 


గ 


కొన్ని క్రిష్టస్తలములందు€ (బాచీనసంప్రడా యార్హములకు€ బూర్వపకెను 
రాటబెథి థ్‌ 
వాదదూషణరూప విమర్శనలతో ( గూడినసమీక్ష యను నాల్లవరూపము 
గూడ నున్నట్లు తెలియ నగుచున్నది. కౌటిలీయమున నీ సమీకెరూప 
విమర్శన ముండుటచే సుబోధమై చాకుషీయగ్రంథము నణగ6 (ద్రొక్కి- 
చాలా 
(ప్రకాదరణమునకు 6 జా్యర్రమైనది. ఇట్ట సూత్రరూపరచనలు మస్మప్రాచీనుల 
(పతిభావిశేషముల( జాటుచున్న వి. ఈ చాకతుషీయము రాజ్యాంగములకు 
సంబంధించిన విషయముల నజువదియేడింటిని గుణించి తెలుపుచున్నది. 
ఇందు (పథమపటలము ఉద్దేశయాపమున కి యయువదియీడు విషయముల. 
చేర్కొనుచున్నది. ద్వితీయపటలమున నజువదివిషయములు మాత్రము 
లభ్యము లగుచున్నట్లు తెలియుచున్నది. మిగిలినది లుప్ప మైనది. 
అందు (పథమసటల మిట్లుస్నది. 
శక్యమేకళరీరేణ నీతిమార్గానుసారిణా | 
వ్యవసాయద్వితీయేన సర్వాం జేతుం వసుంధరాషి ॥ 
ఆఅధాత 8 పురుషార్థసాధన మర్ధశావ్తం (ప్రవక్యెమ:ః ణ్‌ 
తద్యథా --- ls స_ప్పప్రకృతయః "ఓ స_ప్పవిధా (పవృ_త్తిః రీ. స_ప్పవ్యస 
నాని 4. స _ప్పక్ష్షమాకాలాః ర్త తిసో విద్వాః 6. చత్వారో భోగ 


4 

re 7. తయో విజిగిషవః ర. చతుర్విధా రాజ[పక్ళతి॥ 
9. షంట్టి)ం శదుణో రాజా 10. వంచవింళతిగుణ కో5మాత్యః 
11. షడ్వింశతిగుణః నేనాపతిః 12. ద్వావింశతిగుణో రాజాధ్యక్షః 
18. షోడళగుణో దూతః 14. ద్వాదశగుణో సాంవత్సరిక: 
15. ఏకాదశగుణః పురోహితః 16. పంచాదళగుణో వైద్యిః 
17. నవగుణో నాగరికః 18. దళగుణో5ంత:ఃపురపాలకః 
19. ద్వాదశగుణం మిత్రం 20. షద్దుకకా యాతా 21. వింశతివిధం 
చుష్టలింగక్ఞానం 22. అష్టాంగా బుద్ధిః సలి. అష్టాంగా "నేనా 
24. అక్టై కోశవిధానాని 25. ఏకాదశేందియాణి 26. (తవిధో 
మంత్రః PA చత్వారో వ మం్యకగుళణా8 వరి, తివిధం మం(త్రఫలం 
29. పంచాంగో మంత్రః 80. స_ప్పవిధో మంత్ర భేదః dl. చతుర్లశ 
విధ ఉపజావః $8. పంచవిధః శతురుపహంతవ్యః 80. చత్వారో 
నిర్యాణకాలాః రీ. ద్వొ విగ్రహకాలౌ తీర. చత్వారఃసంధాకాలా8 
$6. ద్వౌ పంచవర్షా ల్‌, పంచ త్రివర్షా£ 38. ఏకఏకవర్లః 89. చత్వా 
రోఅర్హసాధనోపాయా 8' 40. చతుర్విధారంభవృ _త్తిః 41. చతుర్వి 
ధోవర్గానుబంధః 42. చతుర్విధో నిచయః 4కి. పంచ దుర్గాణి 
44. దశవిధా దుర్గసంపత్‌ 45. వింశతివిధం దుర్గవ్యససం 46. పంచ 
చత్వారింశద్గుణా జనపదధూమిః 47. చతుర్విధం త్యాగస్థానం 
48. చతుర్విధా భృత్యసంపత్‌ 49. చతుర్విధా పురుషపరీకె 50. స్వప్త 
విధా కార్యవి(ప్రతిప_శ్తిః 51. ద్వివిధ ఉపసర్లః ర్‌ి, ద్వివిధమనుస్టానం 
కలి. అష్టవిధః శత్రుః రక. ద్వాత్రింశద్దుణః షాడ్లుణ్యసము దేశః 
55. వింశతివిధం దుష్ట ప్రశమనం 56. షడ్విధం బలం ర్‌7. అహ 
యుద్దాని ర్‌కి. అష్టా" సంగామభూమయః 598. చత(స్రో వ్యూహ 
ప్రకృతయః 60. తంట వ్యూహాః 61. న _వపదళ వ్యూహ భేదాః 
62. ఏకాదశానీకస్థానాని 68. ఏకాదశను స్థానేమ నేనా రక్షితవ్యాః 
ఏతేస్వేవ స్టానేషు పరబల మభిహంతవ్వం 64. షడ్నిధం విషం 


3 


65. ఎకాదిశవిధః స్కంధావారని వేశ:ః 66. చతుర్విధా బుద్ధిః 
(1. దివిధ ఆచార; 


ఇతిచాకుషీ య్వేర్థశా స్తే [వథమః పటల: 


ఈ చాక్షషీయమందలి విషయసం|గ్రహమును బట్టి కౌటిలీయాది 
(గంథిముల కిది మూల మని తెలియుచున్నది. చాక్షషీయ విషయమే 
కౌటిలీయమున విపులముగ వివృతమై యున్నదని రెంటిని బరిశీలించిన 
వారికి దప్పక గోచరింస6 గలదు. 


సంస్కృత వాజ్యయమున నర్గశాస్ర్ర గ్రంథములు సెక్కు. లుండె 
డివి. కాని దురదృషవశమున నవి యన్నియు నళించినవి. (బ్రహ్మ 
టబ 
బృహస్పతి, కు[కుండు, విశాలాకు(డు, ఇంద్రుడు, మొదలగువారు 
రచించిన (గ్రంథరాజములు కానవచ్చుటలేదు. లబ్బములగు (గ్రంథ 
ములలో. జాతుషీయ కౌటిలీయములే (ప్రశ_స్టములు. 


కొటిలీయకర్త కౌటిల్యుండను నామాంతరముగల చాణక్యుండని 
ఫలువు రందురు. ఆ చాణక్యుండు మౌర్య సామాజ్య చక్రవ_రియగు 
చం(ద్రగు ప్పుని మం(త్రియె యుండుటచేతను, చంద్రగుప్త చక్రవర్తి 
క్రీ. పూ. 85 నుండి 298 వణకు రాజ్యమేలె నని యుండుటచేతను 
నీ కౌటిలియము క్రీ. పూ. నాల్లవ శతాబ్దపుగ్రంథ మని నుడువవచ్చును. 


పచవశతాబ్దమువా(డగు భోజుండును అర్థశాత్రమున( గృషిసల్పిన 
బ్లితని సీతిభూషణ మను[గ్రంథము తెల్పుచున్నది. అందర్హళాస్త్రవిషయము 
నంతను 1. వినయ ని. వార్తా లీ. వ్యవహార 4. రక్షో ర్‌. మంత్ర 
6. ఉపాయ 7. విక్రమ రీ. యుద్ద గీ ఉపనిషత్‌ 10. (ప్రశమస్కంధము 
లని పది విభాగములుగా రచించె నని తెలియుచున్నది. కాని 
యా (గ్రంథము లభ్య నుగుటలేదు.* 


* ఇందాక (శీరా మళ్ళష్ణకవిగారు ఉసషేదములు అనుపేర రధిరోద్దారి సం॥ 
ఆంధ్రపత్రికలో సికటించిన వ్యానమునుండి విషయము ౧9హింనబడెను, 


6 


శామందక నీతిసారము 


సై విధముగ బరిశీలితములై న ప్రాచీన రాజనీతిమాల గ్రంథము 
లకు దరువాత( గౌటిలీయార్దశాస్త్రమునకు సంగ్రహాకారికా రూపమైన 
కామందకనీతిసారము సంస్కృతమున వెలసినది. ఇది [క్రీ శ. 4-ప 
శతాబ్దమునకు బూర్వముదియు 1-వ శతాబ్దమునకు దర్వాతిదియు సని 
చరిత్రకారులు గు_ర్హించిరి. ఏతత్క__ర్హ కామందకుండు. ఆతని చరిత్ర 
మేమియు6 దెలియరాదు. ఈ కామందకము 36 (ప్రకరణములు గలది. 
కౌటియాలీర్లశాప్రము ననుసరించియే యిది రచితమైనను నిందు. గొటి 
లీయమున “గలవిషయములు గొన్ని కానరావు. కౌట్రిలీయమున లేని 
విషయములు నిందు గొన్నిగలవు. ఈ విషయమున “ రాజప్పుత్రుని 
విద్యా న్యాస పలల నిర్ణయించు సందర్భములో నతడు (కౌటిల్యుండు 
* అధ్యక్షులనుండి వా ను, వ_క్తప్రయోక్తలనుండి దండనీతిని నేర్చు 
కొనవలె” నని చెప్పియున్నా (డు. ఇతనికి నితర గ్రంథక ర్హలకు6 గల 
భేదమిదియే. కామందకాదు లిట్టి వ్యవహారానుభవము గలిగినవారు కారు. 
ఇతరులు (వాసిన (గ్రంథముల వి వేకదృష్టితో విమర్శించి స్వాభిప్రాయ 
ముల గొన్నిటిని జేర్చి కామందకుండు లోనగువారు సీతిశాస్త్రముల 
రచించిరి. కనుకనే వారిపు స్తకములందు సందర్భానుచితములగు (ప్రళం 
సలుకూడ నక్కడక్కుడ6 గన్నడుచుండును. కొటిల్యు( డట్టుగాక 
సరదర్భోచితముగను వ్యవహారానుకూలముగను వ్రాసియున్నాండు.”* 


ఈ (గ్రంథ మనుష్టుస్‌ళ్లోకాత్మక మైన దై నను వ్యాథ్యానిర'పేక్షముగా 
నర్థముకానిది. దీనికి జయమంగళ యనియు, మజొకటియు వ్యాఖ్యలు 
గలవు. . తిరువాన్కూరు, ముద్రజాలయమువారు (ప్రకటించిన, జయ 
మంగశావ్యాఖ్యానముత్రోడిము ద్రణుమే యున్నవానిల్లోల. ఇక_న్ల న్త'మెనది. 
'ఉన్సటికి 190. రక్ష కుముందు తడకముళ్ళు జేంక్షటకృష్ణారాయలను గ గొప్ప 


FR rT ey TI జఫ్థోద్ధాతము శ్ర మామిడిపూడి వెంకటధంగయ్య 


7 


విద్యాంసులు ఈ కామందకమును( దెను6గు టీకతోం దెనుంగు లిపిలో 
ముద్రించిరి. తిరువాన్కూరు ముద్రణమానకును దీనికిని గొన్ని భేదము 
యున్నవి. కృష్ణారావుగారి తెలు(గుటీక (ప్రళ_స్పమైనది. వారీపద్య 
వామందకము నెజు(గరు. 


ఆం (ధ్రతామందకము పా రాజనీతి(గ్రంథ ములు 


ఈ కామందకమును (క్రీ. శ. 1400 పూర్వకాలముననే యెవ్వరో 
పద్యరావ్యముగా6 దెని(గించిరి. అందలి పద్యములు పెక్కులు మడికి 
సింగన సకలనీతి సమ్మతమున నుదాహృతము లై యున్నవి. సకలసీతి 
సమ్ముతమున మడికిసింగన యీ (క్రిందివాని నాం ధ్రరాజసీతి గ్రంథములను 
చేర్కొనినాండు. అవి ముద్రామాత్య పంచతంత్రీ బ ద్దెభూపాల, చాణక్య 
ఛౌమ్యువిమర ధృతరాష్ట్రబలభ్యద్ర కామందక గణాంకుశ నీతిసార నీతి 
ఘూషణ క్షేమేంద్ర భోజరాజవిభూషణ పురుషార్థసార భారత రామాయ 
కది మహాకావ్యంబులు పురాణేతిహాసంబులు కందనామాత్యు సీతితారానళి 
చోకో_క్తి చాటు[ప్రబంధంబులును. వీనిలో బెక్కు_(గంథములు నష్టోము 
వైనవి. సింగన ఆయా[గ్రంథములలోని పద్యములను బెక్కింటిని తన 
(గంథమున నుదాహరించికొనినాండు. అందు బద్దెననీతి యొకటి 
మాత్రమే యిపుడు లభించుచున్నది. సకలనీతిసమ్మతమును బోలె 
శ్రీరామకృష్ణకవిగారే తొలుత సీబద్దెననీతిం బ్రకటించిరి. సకలసీతి 
సమ్మతమున నుదాహరింపంబడిన ప్రాచీన కామందక పద్యములు కొన్ని 
యిచట( జూపుచున్నా (డను, 


Gl స్నానవిలేవనా భరణచా రుసముజ్జ్వాలగా(్రు(డై శుభ 
స్నానము నాత్మద_త్తవసనన్ఫుటమూ_ర్డియు నై నదేవులణా 
. స్థానము నేర్చి వారి సదనంబుల కేంగక చేయుచు న్నిజా 
ధీనమనన్సు._(దై సతులతీపులు నమ్మక యున్మి (యొప్పగుకా [1 
(నకలనీకనమ్మతము. వడ్యము 288 ౩ ఆంధికావందకముః ఆ, కీ. న. 188.) 


శు 


An 


8 


గురువుల [బణమితవరభ_కయు కుల 
సద్భావచేష్టల సజ్జనులను 
సుకృాతకర్యుంబుల సురల భూసురులను 
మృదులమనోవృ_త్తి మితజనుల 
జబాంధవజనుల సం[భమచేష్టితంబుల. 
గామిసీజనముల౬ (బేమములను 
దాసజనంబుల. దగు[ప్రసాదంబుల 
నితరుల దాక్షీణ్యచతురవృ_త్రి 
నాత్మవకళ్యుల(౬ గావించి యన్యక ర్క 
నింద సేయక సత్క_ర్యనిష్టుం డగుచు. 
జారుకారుణికత్వము సర్వలోక 
మధురవాక్యము గలవాడు మనుజవిభుండు ॥ 
(స. స. పద్యము 158, ఆం. కా. ఆ. 2. న గ7, ఎగ.) 
భుజగము విషమును బొడ6గాంచి కూయును 
శుకభ్బృంగరాజళారికలు వెజచి 
అలి జకోరములకన్ను లు విరాగము లగు 
ఆౌెంచంబు చాల మదించి తిరుగు 
విషదర్శనంబు గా వెస జచ్చుC గోకిల 
గ్లాని జీవంజీవకమున కొదవు 
ఏనిముఖంబున వెస. రీక్షీతముతై_ 
తనరిన యన్నము బొ నంగవలయు 


ఆః॥మెః జనవిభుండు గడు బృషన్మ్నయూరావళి 


తద ద్గ ఫహంబునం దుదారలీల 
విడేసవలయు. బెంచి వెస దానిం జొడంగన్న 


పాము దనక డోన్‌ 'చఆచులూన 11 
(న. ముక 27 ఆరు కొ. ఆ కి. “వ. 89.) 


ర 


mm 
జ్య 
శశికి! 


జో 
ఎక ఈ 


భఎ 1 


9 


భద సేనుడు నిజపత్నియింటికి. జన 

నరనితోంబుట్టున యతని. దునిమె( 
డల్లి మంచము (కంద “నల్లన యడ గి తౌ. 

బుతుండ ores బెౌడవడంచె 
లాజలం విషమున నోజించి తేనియ 

యని కాశిరాజుం దద్యనిత యడంచె 
గరళా _క్రమేఖలాఘనమలణి వావీర 

భూపు వె చైరంత్యు నూపురముచేత 
జాతుషంబగు శస్రంబు జడ నిడికొని 
రమణి తా నొక్క._రిత విదూరథుని జంపు 
చెటీంగి నమ్మక సతియింటి కేంగం జనదు 
కెరలి శ(తులసయి( (బయోగింపవలయు. 

(స, స. వ. 287; ఆం. కా. ఆ. 58. ప. 14U.) 


ఆరివరు శతుదుర్గమును ౩ నాతనిబంభుసు హృద్వి భేద ముజా 
బురధన'నె వై న్యసంపదలపోండి మెజణుంగుట కృత్యపక్ష వి 
_స్తరపరిసం్య గ్రహం బతనిజానపదాటవికంబు సాధ్యముల్‌ 


దిరమిడి పం ల విధిజ్ఞత యం దూతకర్మములత్‌ 11 
(స, వ .“_ 862. - రొ. అంగ్‌. ప క 7 


కాలుండు ene తనా 
నిల నిజజ్ఞాతిబహిషమ్మతుండు 

భీరుకుండును గడు భీరుజనుండును 
లుబ్దుండు మణియును లుబ్బజను (డు 

సతత విర _క్షప్రకృతియన సృపతియు 
విషయరసాస క్ర కవిరశమతియు 


మణియును బహుచి “త్రమంత్రుండు "దేవతా 
(బాహ్మణనిందాపరాయణుండు 


An 


Solr 


క్స్‌ tl 


Ir 


1౦ 
డె వహా హంత కంండు చె వచింతనపరుండు 
వ్యసననదుర్శితకు డు బలవ్యసనపరు౬6డు 
అలి నదేశస్థబహాూశా (కవు(డును గాల 
యు కిల డును సత్యభర్యవియు_క్రమతియు 
(స. న. ప. 526, 
ఈ యిరుపవదుదరతోడజా 
యక వి[గహమునేసి పైకొనుటయు వా 
కేయెడ మార్కానక బల ' 
శీ యతి వశవర్త్హు లగఏచు సిరి యిత్తు రిలజాం 
(స. స. వ. 527: ఆం. కా. ఆ. శం ౫. 71.) 
దక్షికానిలము6 (బదకికకాగ్నియు నథ్వ 
నసంతతోత్చాహాంబు సాభువాద 
బారుమెంగళపాఠ్కకారవంణు సుహృష్ట 
పుష్ట జనంబును బెలుముమిగురా 
నతిమనోహారముగా నరసి చెప్పినళుభ 
| కలితలక్షణములు గలి గియున్న 
యట్టి వేల ంబు (పఖ్యాతమై పొలుపొందు 
నతిశుభమె యుండ్యు నధికశ(త్రు 


అఆంమయము గలుగునట్టై శ ందంణబు.... ౯-౨ 
నందగ వివరిత మయ్యునేని 
అహపతయటతటో నౌందునట్టి చందము జెల్ల 


వెటింగి నృపతి 'నీశ్వయింపవలయు ఖీ 
సనం స, వ. 810. ఆర కా. ఆ. 7. వ 89.) 


11 


గగూటయుద్ధమున నుక్క_6ి శతు వదించినజా జయం 
లి పాష ముకయించుక పొందదు నిశ్పయంబు హ్‌ 
రుక్కున (చ్రోణగూను. డుజ కొక్కయెడ న్నడురేయి నిద్రమైం 


sl 
[2 
రా 
[౧ 
వ c 


క్కైన పాండునందనుల6 జూచి వధింపడి సౌపిక|క్రిధకకా 

(స. స. ప. ౧64; ఆంకా. ఆ, ర, వ. 50) 

ఆంధ్రకాహంధక నీతిసారము  (గ్రంథరచనము. 

ఇది ప్రాచీనకామందకమంక రసవంతము కాదేమో కోని 
శజ్బశుద్రియు విషయ వైశద్యమును, ఉ త్తమరచనము మున్నగు 
గుగుణములతో నొప్పుచున్నది. ఇం దాంధ్రదేశపు రాజనీతి సంట్ర 
దాయములు కొన్నిగలవు. ఆంధ్రదేశపు రాజసితిపరిధాషోపడ 
ములు కొన్ని యచ్చటచ్చటం గలవు. రాజనీతిశాస్త్ర పరిశోధకులు 
వానినెల నుద్దంంపవచ్చును. రాజ్యముదే కోదుచున్న యీ కాల 

౧ యి 
ములో సీ రాజనీతిగంథములు చరిత్రకారుల శాస్త్ర నిర్మాణ 
క్రమాడి చరి(ర్ర పరిశీలనమున కేగాని రాజ్యాంగ ప్రయోజనమున 
కుపకరింపవు. కాని లోకవ్యదహారజ్ఞానము వీనివలన విశేషముగా 
లఅభింప6గలదు, 
కృత్తిక ---- (గంథరచనాకాలము. 

రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్‌ గతంబై సహ 
(స్రము నేనూజును నాజునై వెలయంగా. (బౌఢిం దెనింగించి రౌ 
ర మహిం దిమ్మయ వేంకటా (ద్రివిభు'పేరజా వేడ్క. గామందకీ 
యము శ్రీ 'వేంకటరామకృష్షులు స్వథాన్వబ్దంబునన్‌ రూఢింగా ॥ 

అను నాశ్వాసాంత వద్యమునుబట్లి యిది రామకృష్ష కవృలచే 

వ మె 

రచితమని తెలియుచున్నది. కొందటీ గ్రంథము రామకృష్ణ 
కవులను జంటకవులచే రచితమని యందురు గొని యందు 


OY 


కం 


కాధారము కానరాదు. ఆశ్వాసాంతగద్యముం బట్ట యిది 
యొక్కని పేరే యని తెలియనగును. ప్రై సద్యమున బహువచన 


ముండుట పూజార్గ ము రావచ్చును. 

కృతిపతి. 
ఈ కామందకక్ళతి నందికొనినది కొం[డాజువెంరటా[దిరాజు. 
ఈతండారవీటి చంశస్థు డగు కొం[డ్రాజుతిష్మురాజుకుమారుదు. 
తెనాలిరామకృష్ణునిపాంిడ రంరంగమాపహశిర త్యమునకు( గృతిపతియగు 


విలూరి వేదాద్రి 2 మంత్రికి యజమానియ/స పెద సంగగభూపాొచు 
నకు జెల్లి లికుమారు(డు. 


ఈ వెంకటాద్రి రెబ్టమత మనెడిజడ్యోతిష్యగ్రంధిమునుగూడ 
నంకిత మందినాండు. | 
కపటారాతి విభంజనోద్ధతమతీ : $ కర్దాట సింహోననా 
దిపతి తి ప్రాప్త కస । రరుళా ప్రీ! కంతుసౌందర్య ! చో 
శప నద్లో (త్ర పవిత్ర ! నమ్రతరవాచానై పుణీ నిర్జితా 
హిప : కామందకకావ్యనాయక : కవీం (దేస్టార్హ సంధాయరనా ః ॥ 
రెట్టమత ము, 
ఆం(ధ్రకామందక (గం థమున (6 (బథమాళ్వాసాంతమున 
(శ్రీ చంచదృట్టరు చి 
క్కా_చార్య వరార్య శిష్య యతులిత శౌర్య 
ప్రాచుర్యధుర్య గుణర 
త్నాచల జయలలిత ధైర్య నయవినయనిధీ ॥ 
ఆం, కామందకము ఆ 1. న, 85. 


ఖో 
=f 


జా 
వి 
cll 


కం॥ 


కం॥।॥ 


13 


అని వెంకటాదద్రై సంజోదింవంబడియున న్నాండు. ఈంర(ండు 
భట్టరుచిక్కాచార్యులకు శిష్యుండుం ఈ భట్టరుచిక్కాచార్యులకు (/ 
బలువు రాంధ్రకవులు శిష్యులుగా నుండిరి. చాతుర్యాటికా నమూపో 
_క్య్యము, ఆనందకాననమాహాో _త్య్యము మొదలగు (పబంధములను 
రచించిన లింగమకుంటతిమ్మక వియు, తెనాలి రామకృష్ల్ణకవియు 
సీతని శిష్యులే. ఈ విషయమును వారికృతులందలి పద్యములు 
'తెల్పుచున్నపి. 
గురురాయపట్టభ ద్రుని 
నరిహారు (శ్రీరంగనాయకాంశభవుజా ఖ్‌ 
టరు చిక్కాచార్యుల మ 
దురుల( దలంచి యకుగులకు నతుల్‌ గావింతుకా ॥ 
లింగమకుంట రామకబి, 
శ్రీ వైష్ణవ హితుండం జిక్కయ భట్టరు శిమ్య(డ. 
లింగమకుంట తిమ్మకవి, 
వాక్కా-౦తాశ యభట్టరు 
చిక్కాచార్యుల మహాత్ము (శ్రీ గురుమూ_ర్హిణా 
నిక్కపు భక్తి భజణించెద 
నిక్కా_వ్యక ళాకలాప మీడేరుటకుకా ॥ 
పాండురంగ మాహాత్మ్యము, 
ఈ వెంకటూద్రినరేం|ద్రు(డు కామందక 
సప్పమాశ్వాసారంభమున నిట్లు సంటోధితుండయ్యెను. 


5 మదహోబల నృహారి 

స్వామి పునస్థాపన ప్రశ స్త జయాంకా 

రాముపద భరి వర మ్‌ 

ద్యామహ కొం|డ్రాజా వెంకటూు।ది నరేం[ద్రా 11 
ఆం, కౌ, 7. ఆ. స, 1, 


గ్‌ 


14 


అని యుండుటచే సీ వెంకట్రాజు అహోబలస్వామి భరో 
యానృసింహ దేవాలయము నుద్దరింప( బ్రయత్నించి నట్టు తెంయి 
వచ్చుచున్నది. ఈ విషయమే రెట్టదుత్య్గంథభముసందున. 
శ్రీమదహోబలస్వా మిమహారాజ్య 
రక్షకుం డగుచు నేరాజు వెలయు 
నభిరామకామందరాఖ్వ సత్కావ్యర 
త్నమునకు నేరాజు నాథుం డయ్యె 
నెరయూరి పురవరాదీశాది బహుబిరు 
దాంకు (2 రురాజు యళము గాంచె 
జానకీనాయకచరణసం నేనన 
(పొఢిచే నేరాజు (ప్రబలు సిరుల 
నత (డు కొం|డా జుతిమ్మభూపతివరేణ్య 
తనయపెదతిమ్మరాజ వత ంస, గర్భ 
వార్ధిచం(ద్రుండు సత్కులవర్టనుండు 
సతతవిభవుండు 'వెంకటమవ్మావిభుండు i 
అని కలదు. 
ఈ వెంకటాజు అహోబలము నుద్ధరించె నసుటకు అహొబం 
మహాద్వారమున ళాననపప్రమాణమున్నది. 
“ కుభమస్తు.క్లో. దేవడ్రోణీశిరోరత్నం దై త్యద్విపఘటాంకుశమ్‌। 
జయతు |శ్రీనృసింహస్య దేవదేవన్య శాననమ్‌ ॥ 
న్వ_స్తీశ్రీ జయాభ్యుదయశాలివాహనళకవర్షంబులు 1506 
ఆగు నేటి తారణ సం॥1 వశాఖకుద్ద ౧౪ (శ్రీమద్రాజాధిరాజ రాజ 
పరమేశ్వర శ్రీవీర్మప్రతాప |శ్రీవీర శ్రీరంగరాయ. దేవమహారాయలు 
గారు. పెనుగొంఢనగరమందు వజసింహాననారూఢులై పృథ్వీ 
ఫం మాజక్లిము ” ' చేయషముండంగాను [శీ దేదమార్ల ప్రతి 


15 

షాపనాచార్య సర్వతం(తోభయ వేదాంతాచార్యులయిన శ్రీ గోత్ర 
గోపజియ్యంగారి కార్యకర్త రలయిన రాచప్పగారున్ను శ్రీ అహో 
బలస్టానంవా పన్ను కాశ్యపగో(త్ర ఆప_స్తంబసూడో యజా 
శా ఖాధ్యాయులయిన నూర్యవంశోద్భవు లయిన మూరురాయర 
బసవశంకర గు _త్రీహన్ని బ్బరగ్గండ యెరయూరి పుర 
వరాధీశ్యరులయిన U మన్మహామండలేశ్వర కొండ్రాజు 
తిమ్మరాజుగారి పౌ(తులయిన తిమ్మరాజుగారి పుతులయిన 
చేంకటరాజు డేవమహారాజులుంగారికి యిచ్చిన శిలాశాసన 
క్రమ మెట్టి ట్రన్నను, (పాక్‌ బహుధాన్యనాను సంవత్సరాన నిభరామ 
వారు హ్రంచేవా రిని కూడుకొని సీమ యంతా రాచూరా పట్టి 
అహోబలస్టలానకు వచ్చి అహోబలం అంతా పాడునేసి అహో 
బలస్టలం స్ట ఆరుఏండ్లు తడు వశంచేసుక ఆక్రమించి 
నడస్తూవున్న నిమిత్యం U అహోబలేశ్యరులు సన్యాసం 
పసాచించిన ఆదిమమైన శఠగోప జియ్యంగారికి ఏడోతరమై 
శ్ర పురుషోత్త త్తమ ఆళ్వారుల ప్రతిష్ట సేసి ముకుందదేవనిచేత 
పూజగాని రామానుజదర్శనోడ్యారకురై న (శ్రీ సరాంకుశ మహాముని 
శనిష్యులయినటువంటి UU $ మచ్చఠకోపస్వామివారిస్టలం యీతీరున 
ఆయిననిమి ర్త 0 శీరంగరాయ దేవమహారాయుల సముఖానతాము 
మనవిచేసి "మీరు యీతీరున రత్నసింహాసనారూఢురై వుండిన్ని 
మీకులస్వామి యైన అహోబలేశ్వరునిస్థలం తురకలు. 

ఈశాసనములోని వేంకటరాజుదేవమహారాజులుంగారు మన 
శామందక కృతిపతియగు వేంకటరాజే : 


16 
ము[దణ ము. 

తంజావూరు సరస్వతీ మహలులో. దప్పులయమయముగా6 దాటా 
కు(పతీ యొకటియే కలదు. దానికి తి వ్రాయించి తత్చుస్తత 
శాలాధికారులు మాకు( బంపిరి. మక్కి_కి మకిగా(వ్రాసిగ (కూల 
యగుటచే దానిని దిద్ది ము_్రణమున కెచ్చుటలు సాధ్యము కాడి 
య్యెను. అందుకై. ముద్రణార్హ్యముగా ఆధికపరిశ్రమమున నవీన 
ము[ద్రణపు లిపిరీతిచొప్పున ఛందోగణయతి[భంళరహితముగా వే 
తొక (ప్రతి (వ్రాయింపవల నె, ఎల్లో (పతి (వ్రాయించి సంది గ్రస్టలము 
లదు తంజాపూరికింటోయి మాతృకతో సరిచూచి దిద్ది యింకను 
దిడ్దంగుదురని స్థలములను సంస్క తమూలమును జూచి 
పూరించియును, అందును గుదురనిడాని నుచితరీతిని (గొత్తగా 
రచనముచేసియును (గ్రంథమును బూరించితిని. తంజా పూరినుండి 
పుస్తకము నాకు వచ్చినదాదిగా నిట్లు ముద్రిత మగునంతదా(6క 
జరిగిన నిర్వాహములో నాకు గుడిభుజమై నాసహోద్యోగి 
విద్వాజః సాహిత్యశిరోమణి, చిరంజీపి పంగనాముల దాలరృష్ట్ర 
మూర్తి M.A. టెం 0. 1. కడచిన వేసంగిసెలపులలో నాశెంతేని 
తోడ్పడెను. తంజావూరి నరస్వతీమహల్‌_ ప్పస్తకాలయ 
కార్యదర్శి శ్రీ యస్‌. గోపాలజా* ద చీ, B.L. గారును, 
సీ ముద్రణమును తిరుపతి రత్నా (ప్రెస్‌లోనే సాగించుటబ 
నా(పెస్‌ వారును మాకు (జాల(గా ననుకూలించి యెంతేని తోడ్ప 
డిరి. టై వారికి నేనెంతయు( గృతజ్ఞుండను. 


ఈ కామందకక్ళతి యాం|ధులయాదరము పడయం గల 
దని, తంజావూరి సరస్వతీమహల్‌ లై (బ్రరీలోని యము ద్రితాం (ధ్ర 
గ్రంథము లెల్ల సుము[ద్రితములై 'వెైలయంగల వని యాశించు 


చున్నాను. 
తిరుపతి. 
మారు! వేటూరి ప్రభాకరశాస్త్రి. 


కృత్యారంభము 

షష్ట్యంతములు 

రొజ్మపధావము 

రాజ్య స్వరూపము 
నయ్మప్రకోరము క. 
వినయ(ప్రకారము య 
ఇంద్రియ జయపకొరము ఎ 
ఇందియేం డ్రియార్డ స్వరూ సము 
ఇంద్రియ న్మిగ్రహములేనివానికి ఫలసు9 
ప్రీవినయు కామమునందలి దోషను 10 


రా పవి అఆ పా 


అం =ం దా హా 


| 


విధ్యావృద్ధ్ద సంయోగము .. 8 
ద్వితీయాశ్వాసము 
విద్యావిభాగము 15 
వర్ణాశ్రమ వ్యవన wre 18 
దండమాహాత్మ కము we Al 
దీనజిన రక్షణము.స బ్ఞనల కణము 22 
దుర్భనసంగతి se 28 
మధురవచో విచకణత్వము ... 26 
సుహాత్ములనర్హ రనము wee 28 
సప్తాంగ సరిరక్షణము re 29 
పృరోహితగుణకభనము లీల 

మంతిప్పరో టొతుల కోర్య 
వ్రయోజనము 4. "86 

రాష్ట్ర సంపత్స ్రటోవము తీ? 

్రైామలకణను... wee 88 


ea 


కోటలతీణము 
భండారను 
బలము 
మిత్రలక్షణము 
మిత్రుల భేదములు ళీ 
తృతీయాశ్వాసము 
స్వామ్యను జీనినృ త్తవకరణము 
అనుజీవివ ర్రనము 
వీర క్రరాజిలక్షణము 
కంటకళిక్షిణ [ప్రకరణము 
రా జిప్మత్రరక్ష్షణ్లము 
అత్మరక్షితక (ప్రకరణము 


విషపరీక్ష విధానము 


చతుర్థాశ్వాసము 
మండలయోని ప్రకరణము 
కౌలీన్యాది విజిగీషు గుణములు 


నుండలస సరూనము.తద్భేద ములు 


ద్వాదశ రాజమండలము 

మండలచరిత (ప్రకరణము 
సంఘధర్మ స్వరూపము ఎ. 
మిత్రమండల నర్తన్మపకొరము 

సంధివికల్స [నక రణము = 
సంధికర్తులగువారు ప్‌ 
వ్మిగహ వికల్ప ప్రకరణము 


"tt 


ఆనన (ప్రకరణము. 112. 


eta i 
0 


"'యాన్యప్రకరణము 


760 


డె పఢిధావ (నకి రణము 
సమాాశయ (పకరణము 


పంచమాశ్వాసము 


మంత్రవిక ల్స ప్రకరణము 

మంత్రాంగములు 

కార్యనీద్దిసూచకములు 

మంత్రిమండల వృత్తము 

దూత వేదములు 

వ్రారలక్షణము 

సంస్థగూఢచార లషణము 

సంచారగూఢచారల క్షణము 
ఇడ మె వాల అ 
అ ళ్ళ ౧సము 

ఉత్సాహా (పళంస్నాపక రణము 

(పర్భతిక ర్మ =రా జచర్య 

మం[త్రిచర్య 

రాష్ట్రచర్య 

దుర్గచర్య 

Ce 

బలచర్య 

సుహృచ్చర్య 

(వకృతివ్యసనములు 

రాజవ్యసనము 

మంత్రివ్యసనము 

భండారవ్యసనము 

రాష్రివ్యసనము 

ళు 
దుర్గవ్య సనము 


దిలవ్యసనంబులు హ్‌ 


సరికీష్తాదిబల లత ణము 


బంవ్యసన వరీహారవిధానము.... 


మిత్రవ్యననము 


స సవ్యసనపగ్లి (ప్రకరణము .. 
ది శే (4 అ 


' | ¥ 


క వప్యసనములు 


115 
116 


120 
1268 
128 
129 
181 
185 
186 
187 


142 
145 
140 
149 
149 
150 
151 
11 
152 
15 
168 
153 
154 
154 


. 16 
157 


. 
వ. 


కటి 


వాక్పారుష్టుము wee 110) 


ఆర్థదూషణము ee Hl 
మృగయావ్య సనము we 102 
వేటయందు షడుణములు .... 168 
జూదము 104 
ప్రీవ్యసనము ల 168 
పానము we 109 
స_ప్పమా శ్వాసము 
యా(త్రాధయో క్రృ(ప్రదర్శన(ప్రక రణము172 
దండయ్యాత్రావిధానము we 174 
కోపదై ్వవిధ్యము we 178 
కార్యవ్యసనంబులు we 18 
స వ్షవిధ వక్షలకణను ల. TO 
అనురాగి సహాయలక్షణము .... 179 
.సధ్వ త్తసజోయలక్షణము we 180 
అత్మగుణముల నుద్యోగాదుల్రేష్టత 180 
శక్తిత్రయ స్వరూపము we 180 
దండయాశ్రాకొ లదేశాదులు ,.... 182 
దండయాతా సమయములరాజివేఖరి 184 
సర్వావర్ణనోపాయము ws 185 


స్కంధావారనిచేశన్న ప్రకరణము 188 
రాజాభిరక్షణశకె నైన్యావన్థానము 100 
జాగదవ స్థిత్యావళ్యకత  .... 101 
కంటకా దిభూదూషణము we IO 
ఉత్తమాదిభూభేదములు ల 12 
నిమిత్త జ్ఞాన ప్రకరణము - ఇవజయ 
నూచక నిమి త్తములు re 102 
విజయసూచక_ఫిమిక్ష ఘల్లు .,.. 183 
, ,ఉపాయవికర్చ్‌ వ్రక్షరణము ,... 185 
"న వ్రవీధోపాయములు 2. 106 
''పామస్వరూవము "108 


పంచదిధ సాము 


కార బలు eens 


దాన శవ రణము 


ఆఅధిమాని పకారము 
ధీతవర్ల ప్రకారము 
(కుద్ద వర్గ చకార 


చదోపాయములు 


ఆర గుణములు 


మాయా (ప్రరారయులు 


ఇం(దడా ఆకార pide) 


అపషవమానవాంసము, 
౭ Pn) 
చేనావివరము 


షడ్విధబల్మప్రకారము 


కా 
197 
19{ 
198 
202 
203 
203 
బటన్‌ 
బి౮? 
ATE) 
209} 


212 
నేల 


19 


నాలా. నానా గా. 
బలు ఆ మా లు అలా నా నయ వా కానాల. ఫలకాలు లలనా జాారా్ళాండా. 22 ననా లామా. | 


చేనాపతి మధావము 

పయాణవ్య సన రక్షణ 
కూటయుద్ద (ప్రకారము 
క్షయస్థానవృద్ధు లు న 
చములేదగబల (వయోజనప్రకారయు 


గజికిర. ర్య 
sf ర్క 
అశ్వకర్కు 
పదొాతికర్మ 


చతురంగబ అడు 


వాజణజిభూమి 
ఈభభూయి 
నాగభూమి 


కోక 
219 
నిర్లిలి 
22 4 
228 


22 41 
22% 
221} 
2A 
281 
బ్లష్‌ 1 
291 
212 


» Ah il 
vj 


యానా 
* (వోంశపళిళోనున్న యా పదము (గంథస్థమగునో కాదో తెలియసు, 


|, |! క్‌ 


ఆ౦ ధ్ర, కామందకము 


దా సెడజారాతా 
ప్రథమాశ్వాసము 
ళం జఆ పున హార శరదభ9 య 
శోర్దునవ మతి లంక మల్లీ కార్గునవరజ 
న్మోగ్జితు నుతియింపం దగు 
నర్జుననిభు లంకమనల్లి కార్జున విభునికా॥ 
షు జ షః 
కం! ఈ రీ8( బుత్రిమిత్ర 
శ్రీరాజికుం డగుచు రాజ నేవితచరణాం 
థోరుసు(3 వేంంటధర 
భీఠముణు (డు వెలయు విజయనిత్యోర్జి తు6 డై ॥ 
సష్ట్యంతములు 
కం॥ ఏనం విధగుణలక్షున 
' శావౌగి వసుంధరాతలాధ్యకునకుకా 
శ్రీవినుతకటాక్షునకు ను 
హోవై భపఖోగజిత సహ (ప్రొథనకుకా॥ 
క్‌ం॥ క స 
షాటితసమదారికోటిపకకీ తికిజా 
లాటీవరభోటి కి 
ర్నాటీ సంగీతకీ_ర్రి నామోన్నతికిక॥ 


లిసికారుని సద్య మే మో. 


శీ 


కం॥ 


కం! 


కం॥ 


ఖా 


వ। 


కం 





ఆంధ్ర కొమందకము 


కంధరగురుసింభురవర 

బం నురతిరవానసలిలపటుని ర్ల రోసౌ 

గంధ గ్రీసం వాసిత 

సిం ముతరంగు నకు నయవిశిష్టాంగునకుళా॥ ర్‌ 
పురహర గిరిధర శరహరి 

సురకరి గుకుతరలసద్యళో హారునకు ౯ 


వరసీరాకరధారా 

ధర (వాహ స్థైర్య వై ర్య) తతసారునరు జా॥1 ౮6 
మా 

తెంకణచోళదద్రావిడ 


కొంకణ భూపాలద_త్తఘోటీపేటీ 
సాంకవతతికిం దిమ్మయ 
వెంకటజనపతికి సీతివిలసితమతికిజా 1 7 


అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయొనర్చం బూనిన కొమందళ 
సీశ్రిశాష్ర్రంబను మహాప్రబంధంబునకుం (గ్రమం బెట్టిదనీన. 1 
శ్రీమంత్రాఢ్యు(డు విష్ణుగు ప్పుడు వచశ్శీ్రీయుల్ల సిల్లజా ఘఫ్టం 
వై మించంగ నొనర్చినట్టినయళాస్త్రార్థంబు కాముందకుం 
డామోదంబున సంగ్రహించి నయకావ్యంబై తగజా జేనెనీ 
భూమికా సర్వహితంబుగా బుజువుగా భూపాలయోగ్యంబుగాకా॥ 


అవ్విధం బెట్టి దనిన. 10 


శ్రీమంతుడు గుణవంతుడు 
ధీమంతు(డు వైన రాజ'దేవు(డు బచెలయజా 
దా 'మంతుకెక్కి యాజ్ఞకా 


లకి, నిత్యమార్గమన్న వళ్ళ దియా? (1 


శ్‌ 


శ 


కం॥।1 


801 


(ప్రథమాశ్వాసము లీ 
రాజ(ప్రభావము 
ఆభిలదిక్చాలురయంశముల్‌ దనయండె 
మిళిడమై దీపించ మించురాజు 
సకలవర్డ్య బు లొా(శ్రమములు మర్యాద 
విడువకుండ నొనర్చి నడపురాజు 


బలవంతు లెందు దుర్చజల నొంచకయిుండ ౬ 
జేసి నిచ్చలును బోషించురాజు 


భువనళతువులను బొలియించి (ప్రజలకు 
జాలం గోరిక లీయ 'జాలు రాజు 
పాపములు పుణ్యములు నేయు [ప్రకృళు లెజింగి 
నిగ్రహాిను[గ్రహంబులు నెఅపురాజు. 
తాన భూభారమంతయు( దాల్బురాజు 
ధరను (బ్రత్యక్షదై వతం బరయ రాజు॥ 12 


(శ్రీలు చెలంగు వైభవము నెందు జయం టొనంగూడు గీ _రియుం 
డాలగ గల్లు  డిజము పొసంగు జగంబులు మెచ్చు నెందు భూ 
పాలుండు సద్దుణోన్నతుల భాసిలినకా గుణ మెచ్చుకుందులజా 
వీల వహించి కాదె ధరణీవిభుం డౌటయు బంటు లౌటయుకా॥ 


అనిశము బుధసమ్మతు (డగు 

జనపతి దా హేతువగును జగ మలరించజళా 

గను(6గన కింపెసంగడు శి 

వననిధి నలరించి మించువై ఖరి నెంచకా॥ 14 


లాలించి ధర్మగతి6ం బజ6 

బాలించి మదారివీరపట్టణము లిలం 

గాలించి మించురాజును 

మేలెంచి విధాత యంచు మెచ్చుజగంబుల్‌ ౫ [ల్‌ 


భగ 
G 


గీ! 


eRe] 


Son 


ot 


కం 


ఆం(థు కాముందిక యి 


పోడ యయి (పోచురాజును 

గూడనినా(6 డెల్లజగము గొదవ దపాంచుజా 
బోడయగు పీశ్రికానిం 

గూడని యల యోడజాడ. గూడకా జూడకా॥ 


రాజునందు మించు రక్షణంబందును 
బేరముబును గృషియు( బెంపు మీటు 
వానిలజెఅచు నపుడె మానవలి లోకంబు 
(బతికి (బతుకకుందుపగిది నుందు॥ 


మానవపతి లోకమునకు 

వానవలెం (బాపు దాపు వాన యుడిగినకా 
దా నొకగతి మను లోకము 

చూనవపతిం గూడదేని మల్లట గుడుచు౯॥ 


రొజూ (ప్రజను రక్షించును 
రాజును (బజ (ప్రబల(జేయు రాజు (ప్రబలినజా 
రాజిల్లు సిరులు గావున 


భూజను అవ్వేళ రాజు. బూజింప6 దగుజా॥ 


సీతిగలికా వర్తించిన 

భూతలపతి ధర్మకామములు నర్థము దా 

చేఠతిం జెందుం (బ్రజతో 

నాతెఅ౬ గెడలినను బ్రజయు నత(డు నొగులరే॥ 


నవాంమ౬ డధోగతి. ఐబడియెజా 
మహితంబగు ధర్మ మెడలి మహి జనకుడు ధా 
మ జెందండె 


మొంకాలము మున్ను ధర్మపథనిశ్చలుం డై. 11. 


16 


[7 


18 


19 


20 


జ” 
ఆఆ fh 


కం 


గ {et 


sol 


a 
Sol 


ధర్మము ముందర నిడికొని 

ధార్మికు డగు సృపతి యర తతిం జెంద6౬ దగుజా 
ధర్మముస వెలయు రాజ్యము 

ధర్మమునకు నెందు సంపదయు ఫంము గదా॥॥ 


రాజ్య స్వరూపము 
రాజు మం(త్రియు రాష్ట్రమర్ష్శములు కోశ 
మును బలంబును జుట్టంబు ననగ నలరు 
నంగములు గల్లు నదియె రాజ్యం బటం|డ్రు 
దల(స నది సత్త ్వబుద్ధిచేం దనరుచుండు॥ 
అనిశము నుత్సాహంబున€( 
దనరుచు స_త్త కంబు చెంది తనబుద్దిబలం 
బున నీతి యెతి(గి రాజ్యం 
బున కె యత్నంబు చేయ౭దోలును బతికికా॥ 


న్యాయమున ధనము గూడం 

జేయుట యది రక్షణంబు నేయుట (ప్రబలం 
జేయుట సుపా(క్రదానము 

సేయుట యన నాల్లు గతుల కితిపతినడకల్‌ ॥ 


నయ (పకారము 


నయము విక్రమము నున్నతి€ జెంది యుత్సాహిొ 
యై సిరి జెందుట కడరనలయు 

నా నయమును వినయమె మూలముగ నుండు 
నా వినయమె యిం|ద్రియములవిజయ 


5) 


25 


26 


ని 
tilt 


An 


న్స్‌ 


: ఆం|(ధ కామద యు 


మది శొప్రునిళ్సయం బందిన జేకూ 'స 
నా శాస్ర్ర౦శ్చయం బంచెనేని 
శాస్తాంర్భసిద్రుబు సంభవింపగ6 జేయు 
సందుచే సంపద జెదు సెంకు 
వినయ మందిన6 బ్రజలచే విసులి( గాంచు 
వినయమే సుగుణంబుల వెలయ. జేయు. 
గావున వినయ మెప్పుడు గలుగ వలయు 
సీతిమార్లం బెజింగిన నసృపవరునకు॥ 27 
శాష్త్రంబు ధృతియు.( ద్రజ్ఞయుసు సామరధ ్యంణు6 
(బతిభ మాటలనేర్పు€ (బౌఢిమంబు 
ధారణాశ క్రి యుత్సాహంబు6 గడు గట్టి 
తనము నానదలకు6 దాళతొసుట 
పొపనత్వంబు6౬ (బ్రభావంబు మై(త్రియు 
సీగి సత్యంబు మే లెజుం/గుటయును 
శోమము సత్కులమును దనుము శీలంబును 
వినయంబు ,ననుమును విక్రమంబు 
నొవిగాం గల సుగుణంబు లధికనంప 
దలకు( గారణములు గాన ధరణీనాథు( 
డిట్టి సద్దుణగణముల ననయ వలయు 
దనమనంబున సిరిం జెంద౬ దల(చెనేని॥ 28 
వినయ (ప్రకారము 
మునుప్పుః దా వినయము జెంది చెనుక వినయ 
పరుల౯గా౬ ' జేయవలయును నరవరుండు ' 
దనవధానుల? దనబం ట్ల? దిపదునుతుల 
దన(ప్రజల'-నెందు, (గ్రమముజో, జనులు ఫొగడ॥ లకి 


కం॥ ౨నార క్షు కుత న మం|తుల( 
లి యై 
దసరి (ప్రజ స్మృనుపంణాలి తనమది శీక్షీిం 
నయట్టి రాజవరు యదు 
ఘనమగు సిరి సనుభఏఎంపంగా నేర్చు నీలకా॥! 30 
ఇం(దయ జయ(ప్రకారము 
న్‌ అరుల నొంపుచు విషయంపుటడవిలోన 
బరువులె తెడి నిందియభ[చ్రడంతి 
PR 
క్షాన మనుపేరం దగు నంకుశంబుచేత 
దనకు గె వసముగ6 జేసికొనంగవలయు॥ 31 


వ॥ అది యెట్లన్నను శ్రీవాత్మ(పయత్నంబువలన స్రక్చందన పసితా 
వచతంజతనుం. జెందెడికొాజకు మనంబుతోం. గూడం గూడుచు 
నుండు, దన్మనంబును భోగ్యవ స్తువుల మీది లోభంబున. జకురాదీంద్ర 
యంబులసు జెంది దానిం (బేరింపుచు నుందు, నయ్యిందియంబులా 
గరా (గబాంచుచు నుండు, నా జీవాత్మతోడం గూడినప్పుడు 
మనంబువలననే యిట్టి (ప్రన్నర్త రన సంభవింపుచు నుండు, విళ్హానంబును 
హ్యాధయంబును జి త్తంబును బుద్రియును మనఃపర్యాయంబు అనం 
బరగుచుండు,. నిట్టి “జీవాత్మ గరుగుటకు ధర్మాధర్మంబులు సిచ్చా 
ద్వేషంబులు సస తంత బ్రయత్నజ్లాన సంస్కా_రంబు అనునజ్జ 
తొమ్మిది గుణంబులు గులుతు లగుచు నుండు, నయ్యిం[ద్రియంబులకు 
నర్భ ంజులతోడి సంబంధంబు గలిగియు నొక్క_మాటున నజ్షానంబులు 
సంభవించకుందుట యెద్ది యదియ యణుమా[తం బగు మనంబు గలదని 
తెలుపుటకు గుజు తగుచుండు వెండియు. 92 


కం॥ ఎజుంగంబడు నర్జములమైై 
గుతియై తగ( బొడమునట్టి కోరిక తెల్ల జా 
మెజనిన వ మసంబు[క్రియలని : 
నెజవుగం చెలియంగ వలయు. సేర్నరు, లైంచుకాక్య, 33 


క్స్‌ 


34 


జా 
ఇ 
కు 


గీ 


కొం! 


గ్‌ 


ఆంధ కామందకము 
ఇంటద్రియేం్యవ్రియార్చ స్వరూపము 


చెవి చర్మ మత్షులు జిహ్యయు ముక్కును 
నను నివి బుదీం|ద్రియంబు తదు 
ధి a 
శబ్దంబు మణియు స్పర్శంబు రూపంబు ర 
సము గంధ మనెడి విషయము లైదు 
పాణి పాయువు గుహ్యాపాదంబులును వాక్కు. 
నివి యెసు దల6ప6 గర్మేం్యదియంబు 
రెం 
లాదాన ముక్సర్ణ మానందమును గతి 
యాలాపమును వీని కై దు [క్రియలు 
(+n 
దగు మనసు నాత్మ రెండు నంతఃకర జ్ఞము 
లగుచు నివి యప్రయత్నంబు నంది కూడ్‌ ' 
గలుగు నీ రెంటివలన సంకల్ప మెప్పు 
డిట్టి మార్గంబు నరవరుం డెజు6ంగ పలయు॥ 


తనువు బుద్ధింద్రియంబు లక్థంబు అందు 
బాహ్యాకరణంబు లన6గ నెర్పడి తనర్భు 
నవియు గలుగుట దెలియంగ సగును గోర్కి 
సరణిచే నిశ్చయజ్ఞానసరణిచేత॥ 


ఇల బదాహ్వ్యాంతఃక రణం 

బులు మెలంగుచు నుండు యత్నములు ముందిరగా. 
గల యత్నము లుడుగుటచే 

గలుగు6 గద మనోజయమ్ము గలవారలకుకా॥ 
ఇట్టు లింద్రియజయముచే నెపుడు మనసు 

నాత్మ్యయం దొనంగూర్పుచు నాత్మహితము ' 
నేర్చుకోం 'జేసికొనందగు నీతి, దుష్ట 

సీని నెజలుంగుచు ధరణ్‌లో నృసవరుంషు!। 


"94 


టఫ్‌ 


46 


97 


కo॥ 


కం! 


Sot 


వః! 


జ 
ఉత్త [కీ 


గి it 


(ప్రథమాశ్వాసము 
ఇం[ద్రియ నిగ్రహము లేనివానికి ఫలము 


లీలల దనమనసు6౬ గెలువం 

గా లేని మహీవిభుండు గడు శొర్యముచే 
చేలావలయితధరణీ 

పాలుర నేరీతి గెలుచు. (బాభవ మెసగకా॥ 


హారియింపుచు6 జేతలతుద 

విరసములై_ యుండునట్టి విషయంబులచే 
నరపతి బోధితుండై తాం 

గరికదణిం గట్టుపడుచు గాసిం బడడే॥ 


వినుటయు(6 గనుటయు వాసన. 

గొనుటయు( జవింగొనుట యంటికొనుటయు సీ యె 
దును దా మొకటొకటియ (పొ 

అీని జజణుపంగ6 జొలు ధారుణీస్థలియందుఇ-॥ 


అది యెట్లన్నను. 


కసవులు దిని శుద్ధి గని దవ్వుగా దాటు 
లేళ్ళు ఘంటల(మో6ంతవల్ల6 జెడుట 
తరువుల౬ బెకలించు గిరివంటి కరి “పెంటి 
ముట్లుచే [మా6కునం గట్టుపడుట 
ళు =] 
దీ పమె కనుపట్లు దీపంబు6 గనువేడ్క. 
బి ములు అ 
మిడుతలు దానివై € ఐడి మడియుట 
కనరాక6 గడు తోంతుంగల నీట నుండు మ 
త్స్యంబు గాలపుపెరచవి౬ బొరియుట 


మదము (గోలంగంబోయి బెట్టిదము లగుచు 
నడరు గజముల చెవులతాంకుడులచేత 6 


88 


89 


40 
4} 


[0 


న్న 


వ 


గ 


at 


చం 


ఆంధ కామందకము 


దేంటిదాంటటులు నొగులుటల్‌ దెలిసి నరు౯ందు 

విషయములమీ(ద నాసక్రి విడువ నలయు॥ 42 
విషసమముఖై న విషయముల్‌ వేటు వేణి 

నొనరిచి యొకటి చెబుపంగా నోపు మనుజు 

డైదు విషయంబులను జెందునట్టి మనుజు 

డెంచి చూడంగ 'నెటుల జయించి యుందు॥ 48 


జ ట్లయియుండియును వెండియు. 44 


చాలం గాంకలు మాని భూవిభు(డు నిచ్చల్‌ సౌఖ్య మందం దగుడా 
లీలజా వేళనె భోగ్యవ స్తువులచే బేకుండినం గామినీ 
జాలంబుకా సరసత్య్వముజా నిభవముకా సౌందర్యముకా శ(తుభూ 
పాలో _త్తంసుల( ద్రుంచుటల్‌ సిరులు సంపాదించుటల్‌ వ్యర్థముల్‌ ॥ 
ధర్మమున నర్ధ మొనరు నర్భమున గామ 

మలరు( గామంబుచేత సౌఖ్యంబు గలుగు 

నట్టి ధర్మంబు నర్గంబు నడచి విభుండు 

కామ మొందుట మృతినొంద6 గడ(గి కొనుట॥ 46 


శ్రీ విషయ కామమునందలి దోషము 


నంతస మావహింప(గల చంద్రనిభాస్య యటన్న "పేరు వి 
న్నంతనె యెంతవానిహృదయంబు తరంగితమై కరంగా 
ఏంతవిలాసముం బొరయ (వేంకవు గుబ్బలు 'మేలిచూవులుం 
గుంతలముల్‌ జెలంగు నల కొమ్ముల. జూచిన నేమి చెస్పంగకా॥ 


వలపుల సొంపు కెంపు జిగివన్నియ వాల్లడకన్నులం గనం 
గలకల మంచు మించు మృదుగద్గదభాషలు, నేకతంపు చ 
ర్యలు వెలలేని మెచ్చుల యొయారి తుటారి మిటారి యొవ్వులుం 
గల కలవాణి యేనరునిం గాంకలం బెట్టదు గుట్టు ముట్టంగజా 48 


“ol 


al 


An 


డి 
ul 


ప్రథమాశ్వాసము 
జడడారిమనసునై నకా 
గడు రాగము. జెంద.(6 జేయు గాంతామణి యే 
యొడ సంజ ప్రొద్దు చందురు౯ 
గడు రాగము జెంద6 జేయుకరణికా ధరణిజా॥ 49 


ఎంతయు మందయానముల నెంచగ మించి (ప్రసన్న లీలలకా 
సంతస మంద+౬ జేయ౭గల చందద్రనిభాస్య లదెట్టి వేళ భే 
దింతురు నేర్చుతోడ నతిధీరుల నై న (గమంబుచేత సీ 
రెంతయు6గొండలం బలె మహీస్టలియందు.6 దలంచి చూడ 6గ౯ా॥ 


మూనమును (గోధలోభముల్‌ మదగుణంబు 

కామమును హార్ష మనుచుండ€ గలిగినట్టి 

వె రిషడ్వర్ష మడంలహపగా వలయు రాజు 

ద Pa 

వీని విడిచిన సౌఖ్యంబు వెలయు గాన $1 


ధరం గోరికలవల్ల దండాఖ్యు.( డనురాజు 
మెజయల. గిన్మను జనమేజయుండు 
నధికలోభంబున నల వురూరవు (డును 
వాతాపి హార్ష ంబు వదలకుండీ 
మానంబువలన దళాననదై త్యుండు 
దంథోదృ్భృవుండు మదంబువలన 
జెడుటయు మతి వీని విడుచుటవలన, నా 
భాగమహీవతి పరళురాము. 


డంబరీషాదు లీల నేలినట్టిక్రమము 

లెటీ$గి నేర్వరియగు ధారుణీశ్వరుండు 

శ[తుషడ్వర్ల మడచిన సంతతంబు 

ఇనులు వినుతింప గెలు నీ జగతి నెల్ల ర్‌లి 


sol 


4! 


శం॥ 


కం॥ 


వ 


కేం 


చం 


ఆం(ధ కామందకము 


విద్యావృద్ద సంయోగము 
ధర సుజనసమ్మతంబగు 
చరితంబున ధర్మ మర్థసంగతినికా స 
ద్గురునాశ్రయించి విద్యల 
విరవుగ(ం బతి చదువం దగు జితేంద్రియు. డగుచుకా॥ కలీ 


విద్యలు చందగా వలసి చేడుకతో గురునా(్రయించుటకా 
విద్యలు చందు చెల్ల సరవిజూ వినయంబును బెంచు( బూన్మింమె 
విద్యల? జెంది సద్వినయవృ _త్తి6 జరించుట యల్ల పూభా 
వోద్యతలీల నాపదల నొందక వర్ధిలు నందుకై. ధరజా॥॥ 54 
జనపతి యీగతి బెద్దల( 


గని మని నేవింస సుజనగణసమ్మతు దై 
దనరుం గుజనులు (పేరే 


చినయెడ నేకార్యములను జెందక యుండుకా॥ ఫర్ట్‌ 


సతతంబు(6 గళల6 జెందిన 


కీతిపతి యభివృద్ధిం జెంది చెల(గుచు నుండుజా 
నతతంబు(6 గళలం?౭ జెందుచు 


సితపక్షమునందు( జెలంగు సితకరుమాడ్కిఇా॥ $6 
అట్టు గావున. ' ర్ట? 
గురుం గొలువ వలయు విద్యా 


గరిమను గులగురువువల్లం గలిగినవిద్యల్‌ 
ధర ధనము నయము దానం 


బరమతములు చెలియ నందు ఫలసిద్ధి యగుజా॥॥ ర్‌శీ 


జగమునకంటు వేజె యయి చాల స్వభావముచేత నుద్ధతి౯ 
దగు ధరణీవతిత్వము సదా వినయంబున గూడ జేయంగా 


A 


చం! 


(ప్రథమాశ్వాసము 13 


ఏం గడు బల్మినై న వినయంబుసుమీ నయసిద్ది యందు. దా 
మిగుల. (బ్రధానమై వెలసి మించు వహించు నుదంచితస్థితికా॥ 


ఈగతి నీతిరీతి. దగి యె ల్లపుడుకా వినయంబుతో. గడుకా 


దీగరిమం జెలంగు జగతీపతి దా నరదేవనేవితం 


బె గణసీయ మున్నతమునె తగు శ్రీయుతమౌ పదంబు ను 
“ యూదా 


ద్యోగము మించ€గాంచును మహోన్నత మేరుశిఖాగ్రముంబలెకా॥ 


అధికు6డైన వినయ మందకుండిన( దన 

పగజచేత€ జిక్కు.వడుచు నుండు 

నల్బు౭డై న వినయ మందియుండిన6 దన 

పగజ౬ గదిమి చిక్కుపజిచి గెలుచు! 61 


జనులకు గొల్వంగా౬ దగును జొలంగ రాజు వినీతు.డై నచో 
వినయమె భూషణంబు పృథివీపతికికా వినయంబు. జెంది మె 
అని కరచర్య దానము విలాసము గలిన భ్యద్రమూ దియె 

ఠా త్‌ే అవాలి మొల 

తనరు గజేం్యద్రుచందమున(దాంజెబువొందు నరేం[ద్రుడున్న తీజా॥ 


సీతియు విద్య గల్లు ధరణీపతికికా వినయంబు భూషణం 

జ తగు నందువల్ల (బజ లందరు శేరుదు రందుచే రివృల్‌ 
యూ ళా 

థీతిలి కొల్వంజొ త్తు రరిఖీకరుండ్రై తగెనేని సర్వధా 

శ్రీతల మేలు నేలుటల దెజము సంపద కీర్తి చెల్వగుకా ॥ 6కి 


శ్రేమద్రామకృపాకటాక్షకలిత[శ్రీయు క్త యుక్త క్రియో 
ద్దామాచారవి శేష 'శేషవిలసద్భాషాసుధాధార ధా 

క మోటికా ఖురపుట (ప్రకుణ్ఞ విద్విష స 
ద్యూమీనాయకలోక తోకవినుతాంథోజా ప్త వంశా(గణీ॥ £4 


14 అంధ్ర కొమందకము 


కం॥ శ్రీ చంచద్భట్టరు చి 
క్కాచార్య నరార్య శిస్య యతులిత ₹ర్య 
(ప్రాచుత్యధుర్య గుణర 
త్నాచల జయలలిత ధైర్య నయనినయ నిధీ॥ 65 


పంచచానురము 
ధరా ధరాధిరాజ రన్యుధై ర్య వీర్య శౌర్య భా 
సురాసురాగ నాగ పూర్ణ సోము ధామ కీ ర్తిమే 
దురాదురాసదోగజన్య ధూతఖీతశత్రుభూ 
వరానరాంగ మంజువాక్య వైఖరీ ధురంధరొ॥ 66 
గద్యము = ఇది శ్రీమన్మదనగోపాల వరప్రసాదలబ్ది సారసారస్వత 
ధారద్వాజస గోత్ర జక్కరాజ యెజ్జనామాత్య పుత్ర సుకవిజన 
విధేయ (శ్రీరామకృష్ణ భృక్తివై భవ భాగధేయ ' వేంకట నామధేయ 
ప్రణీతంబై న కామందక నీతి శాస్త్రంబను మహా ప్రబంధంచునందు 
రాజప్రభానంబును, నయవినయ మనోజయ ప్రకారంబును విద్యా 
వృద్ధసంయోగ (ప్రచారంబును నన్నది (ప్రథమాశ్వాసము. 


ఆజ్‌ ఆ 
కన నల్ల తో 


౦ధ్ర, కానుందకము 


కా 
ద్వితీయా శ్వాసము 
కం॥ (శ్రీరామచంద్రచరణాం 
భోరుహచవేనాధురీణ బుధవినుతసుధా 


ధారామరాళకీ _ర్టివి 
హోరా కొండ్రాజు వేంకటా ద్రినరేంద్రా i క 
వ॥। అవధరింప్పము. 2 


విద్యావిభాగము. 


గి నృపతి చెలియంగవలయు నాన్వీక్షకియును 
ద్రయియ వాయు మజియును దండనీతి 
వీని జదివినవారిచే విని[క్రియల 
నలరువారలచే వినయంబు( జెంది ॥ 3 


ప॥ అది యొబ్లన్నను సీనాల్టువిద్యలే సకలనుగు జగంబు నిలుపు 
టకుం గారణం బగుచు నుండు వెండియు నాన్వీక్షకి త్రయీోవిద్య 
యందలభేదం బగుటచేసి త్రయీవా ర్లాదండసీతు లివి మూండు 
విద్యలే యని మనుమతంబువారు పల్కుచుండుదురు. లోకం 
బర్గప్రథానంబు గావున వ్నార్తయు దండనీతి యను నివి రెండు. 
విద్యల యని గురుమతంబువారలు పల్కుచుండుదురు. సర్వ 
విద్యారంభంబులు దండనీతియందు. నుండుం గనుక దండనీతి 
యొకటియ యని శుక్రమతంబువారు పల్కు_దురు. వేజువేల 


ద్‌ 
భె క్షి! 


గ్‌ i 


Son 


ఆం(ధ కామందకము 


పనికి. (బ్రయోజనంబులు గలుగుటంజేసి యాస్వీకకీత్రయీవా 
దండసీకు లనం గలుగు నాలుగువిద్యలు ననునది యీ కాముం 
ముతంబునకు సమ్మ్మతంబు. 


ము ౯౫ [a 


ఆస్వీతకీవిద్యయం దెజుంగగం దగు 
నాత్మస్వరూప మాద్యంతముగను 
ధర్మస్వరూషం బధర్మస్వరూపంబు 
నల త్రయీవిద్యయం దమరుచుండు 
నర్ధంబుతెఅంగు దురర్ధంబు తెఆంగును 
వార్తచేం దెలియంగవలయు నెపుడు 
మతి దండసీతియం దెజటుంగంగవలయును 
సీతివిద్యలును దుర్నీతివిధము 
దండనీతిని బాయుచో. దక్కి_నట్టి 
విద్య లవి మూడు మంచివై వెలసియుండ్‌ 
మైన విఫలంబులగు లేనియటుల దండ 
నీతి నొందిన విభున కిన్నియు ఫలించు॥ ర్‌ 


ఆనవిభుండు దండసీతిజా 

దనరిన( బద నెయంగువారు దక్కి.నవా రె 

లను జధువుచుండ్రు విద్యల 

ననిశం బొస కి మించ నంచితమతులె ॥ 6 
ఖాలీ ముం 


వర్ణాశ్రమ వ్యవస్థ 


గ ధరణి వరాశమముల కాధారమెన 
ఇధి 1 cn 


యట్టివిద్యల రక్షించునట్టి యదధిప్పం 
కఖిలవర్హాశ మములవా రాచరించు 
పుణ్య నూజవపాలు 'దాం బొరయు నండ్రు ౪ 7 


సీ॥ 


గ్‌ 


షి 


న్‌॥ 


ద్వితియా శ్వాసము 4% 


ఇల సుఖదుఃఖంబు లెణీగించుకతమున 
నాస్వీతకీవిద్య యాత్మవిద్య 

యగు దానిచే. ద_త్త్వ మరసినవాం డెందు 
దుఃఖంబు సుఖమును దొల(గ. [దోయు 

నల బుగ్యజుస్సామములు (త్రయీవిద్యయౌ 
ననువుగా నెజణుకతో నందు మెలంగు 

నత డిహపరములనందును మణేయును 
న్యాయమీమాంసలు నంగములును 


ధర్యకాస్ర్రపురాణవేదములు నెప్పుడు 

ధరణిలోపలం ద్రయి యనం బరగు వార్థ 

(నా( దనరుచుండు.( బళుపాలనంబు గృషియు౯ 

బణ్యమును పీనిచే లోకపొలనమగు॥) 8 


(ఈవృత్తులను లోక మెల్ల వర్తించుట 
ఈ ఆనీ 


వార్త జీవన మన వరలుచుండు 
ఆశికతణము.( జేయ నధిపతి దండనా 


మము నొందు నతనినన్యార్గమునను 
జోధించునది నీతి పొందుగా నిందుచే 

నీతిశాస్త్రము దండసీతి యయ్యు 
నాదండసీతిచే నభిలలోకోపకా 

రములై న విద్యలరక్షణంబు 


నాత్మరక్షణమును కేయనగును. విభున 
కటుల6 బరిపాలనము నేయునట్టిరాజు 
రా జనంగ మించి సకలధరాతలంబు 
నేలు. బజ మెచ్చ విభ్యాతలీలతోడ ॥ 9g 





PB (reeves ceaneane ness wow} శ (+e ree అలన ఉదాన ఇంటల అలల గ్గే 


$1 


Au 


సీ; 


పీ 


ఆంధ్ర కామందకము 


ఎందుచేతను బురుషార్థ మెలుగయబడు వి 

వేకులకు నందు కలరును విద్యపేరు 

విద్య యను శబ్దమును బ్రభవింపంజేసి 

యమరు విద ధాతు వదియు జ్ఞానార్థకంబు ॥ 10 


యజనంబు దాన మధ్యయనంబు నివి విప్ర 
అకు రాజులకు వై శ్యులకు సమములు 
సత్సరితిగహము యాజనము నధ్యాపనం 
బును విపులకె ధర్మములు దలంస 
శష్రుజీనవనము( బజారకణంబును 
కత్రియధర్మముల్‌ ధా(త్రిలోన( 
బణ్యంబు+ గృషియును బశుపాలనంబు ని. 
మ్మహిని వైశ్యులకు ధర్మం ఐటండడ్రు 


శ్రమముతోడుత నిట్టి వర్ణముల నేవ 

చేయుటయు శూద్రధర్మ మీ నేవ కారు. 

చారణుల్‌ సేయు సనులును జగతిలోన 

ననిశముజా వీరి కెల్ల జీవనము లండు ౪ 11 


గురునింట నుండుట గురుం గొల్చుటయు హోను 
ములు నేయుటయు (వ్రతములు సలుపుట 
చదువుట ముస్పొరిద్దు జన్నీళ్ళ మునుగుట 
ధిక యెత్తుట ప్రొణభీతియందు 


గురుం బాయకులడుట గురువు లేకురిడిన, 


గురుసుతుం దనతోడం 'గూడిచదువు 
వాని 
నల్లన గూడి వ్వర్థించుటయు (బ్రహ్మ. 
"దారిధర్యందులు శదువనచ్చు 


ద్వితీయా శ్వాసము t§ 


గె| దనుక దండంబు ముంజియు దాల్చి జడల 
నంటే యెనను మణి ముండు డగుచు నుండీ 
మైనం దగి (బహ్మాచారి దా నా(శ్రమాంత 
రంబు దనయిచ్చ€౬ జెందు టర్లం బటండడ్రు ॥ 12 
తా 


సః ఆగ్నుల+ బూజించి యతిథుల నర్చించి 
దేవతలకు. బితృదేవతలకు 
(గమమున నారాధఢధనముల( జాల నొనర్చి 
యిరు[పొద్దు దానమ్ము లెపుడు చేసి 
ధర్యశాత్రముల వేదముల యర్థంబుల 
సంతతంబును వేడ్క. జదివి తెలిసి 
తమతమయర్థముల్‌ తప్పక జీవనం 
బులు చేసికొనుచు దీనులను (బ్రోచి 


An సత్యమున మించి నిజకులసతుల. బర్వ 
వర్రమెయుండం గూడి సద్వ రనమున 
క్‌ యెలా అటో 
మెలంగనేర్చుట యాదిగా.౬ గలుగునిదియ 
మహిొ గృహస్థుల కెల్ల ధర్యం బటింగడ్రు ॥ 13 


సః జడలు దాల్చుటయును బుడమి6 బరుండుట 

మూడువేళల నీళ్ళ మునుగు కప్పు 

డజినముల్‌ గట్టుట యగ్నుల( గొల్బుట 

ఎ యతిథిజనంబుల నరయు "చెందు 

నడవుల నుండుట యలఅకందమూలముల్‌ 
నివ్వరికూళ్ళును సీళ్ళు బండ్లు. 

జీవననంబులు గాంగం జేసి వర్తించుట 
జేజేలపూజలు 'నేయుటయును 


20 


ఆంధ కామందకము 


గీ॥ బ్రహ్మచర్యంబు విడువక పరగు ఆంచి 


గః 


An 


సీ 


యొరులు దానంబు లిచ్చిన నొల్ల కుంట 
మదిని (బ్రహ్మానుసంధాన తప గనుట 
ధరణి వనవానులకు నెల్ల ధర్మ మండు ॥ 14 


అనిశంబు సకలమైనట్టి యుద్యోగముల్‌ 
విడుచుట భిక్షంబు( గుడుచుటయును 
చెట్ల క్రిందట నున్కిచేయుట ద్రోహంబు( 
దొడరక సకలజంతువుల సమత 
గనుట యెద్దియు( బుచ్చుకొనకయుండుట (ప్రియం 
బును నప్రియంబు. ఒగికొనకుడుగుట 
పలుకుల నియమంబు(6 గలుగుట సుఖదుఃఖ 
ముల వికారములేక మెలంగుటయును 


ధారణాధ్యానములు (బ్రహ్మాచారి యగుట 

యెందు బాహ్యాంతరకుచిత్వ్య మందుటయును 

భానశుద్ధియ నిం|ద్రియప్రకరజయము 

నాది మైనవి ధర్మముల్‌ యతుల కేందు ॥ 15 


హింస మానుటయును నిర్జికేంద్రియత్వ 

మోర్చుం గరుణయు నిజమాడునేర్చు. శుచిత 
సకలవర్హాశ్రమములవారికిని గల్లి 

యుండంగాందగు ధారుణీమండలమున ॥ 16 


వర్ణాశ్రమంబులవారికి ధర్మముల్‌ 
న్వర్షం బు -ఘోతంబు నమకొనంగ 6 
జేయు సీధర్మంబు తేయెడ లేకున్న 
సంకరంబండు. నీజగతియండు . 


ద్వితీయా శ్వాసము 21 


ధారుణీవిభు. డిట్టిధర్మంబు లెల్లను 
నడపింపగా( గ_ర్త న్యాయలిల 
నకండు లేకుండిన నడంగును ధర్మంబు 
ధర్మంబు లేకున్న ధరణీ చెడును 
గ్‌ సకలవర్ష్హాశ్ర మంబులజాడ అణింగి 
వానిధర్మంబు లెల్లను వరుస నాచ 
రించ6గాంజేసి వాని రక్షించునట్టి 
ఘనున కిహామును బరీమును గలుగు నెందు॥ 17 
కం॥ ఈలిలను ధర్మంబులు 
పాలించినయట్టిరాజు (పబిలుచు నుండుజా 
మేలుగ నటుగావన భూ 
పాలుండు దగునాజ్ఞచేత బజ నేలందగుకా ॥ 18 


దండవమాహాత్మ్యము 

ఆ॥ అధికదండనమున నళికిపోదురు (ప్రజ 

లల్పదండనమున నజుక రెందు 

నిటులుగాకయుండ నిలనేలుపతి యుక్త 

దండనంబె కలిగియుండవలయు ॥ 19 
కం॥ జనపతి తగుదండనమున 

వనిశము ధర్మంబు కామ నర్థము చెందుకా 

ఘనమైన దండనముచే 

మునుగోపము రాదె యడవిమునులకు వై న౯ా [| 20 


చం॥ కడు భయ మందంజేయక జగంబును శాస్త్రము మెచ్చ నాజ్ఞయె 
క్కు_డు సిరింగోరి నేయ(దగు క్రూరతమై భయ మిచ్చు నాజ్ఞచే( 
దొడరుచునుండు దోషములు దోసమె కల్గినయేని యెయ్యెడ౯ా 
చౌడమును హాని యట్లగుట (బ్రోవందగుం దగునాజ్ఞచే+ (బ్రజికా 


22 


జ 


న్ని 
tH 


చం! 


&l 


het 


ఆం(ధ కామందకము 


ఒక్కధనమ్ము కై దొడరి యొక్కరు€ డొక్కంరి నాకక్రమించుటకా 
మిక్కిలి భిన్న మార్గమున మించిన యీ జగమందు నాజ్ఞయే 
చక్కిని లేక యుండునెడ6 జొలగ హింసలు పుట్టి ెద్దమీ 
తొక్కాట 6 జిన్నమీల( దినునోజలు రొజిలుచుండు మెండుగజకాగ 
కామలోధాదికంబుచే6€ గై కొనంగ. 

బడుచు నరకంబులోపల బడి ముణు6గుచు 

నుండు లోకంబులను నీతియుక్తివిభుండు 

నీలుపు దండంబుచేతనే నేర్చు మెలిసి ॥ 23 
అరయ స్వభావలీల విషయంబుల కెందు నధీనమై పర 
స్పరవనితాధనంబులకు బారలు సొంప్పచు నుండునట్టి యో 

ధరణీ జనంబు మట్టుపడి దండభయంబున మంచివారిచే 
నిరతము సన్నుతిం గనుచు నిఠర్మలమార్ష్శము€ జందు౬ వొందుగకా 


జంటల యాసలం బరవశంబగు లోకమునందు మంచివా. 
డుంట విచిత్ర మాజ (6 దగియుండు కతంబున యుకవ రనకా 
క్‌ అజ్‌ అల్‌ 
గంటదు లోకమాజ్ఞ లనే నిక్కమెకా. గులకౌంతయుం బతిం 
గుంటిని గొంటునుం దెవులుకొంటును జేదను బాయకుండుటల్‌ ౪ 


ఈచందంబు లెణింగి శాస్రగతి మున్నెంతే విచారింపుచుకా 

సీచత్వంబులు మానుచుకా నియతు(డై నిత్చొంది దండంబుచే 

నేచ (క్రేవండు భూ(ప్రజన్మెలంపు. దానెవ్వేళ నాభూషతిజా 

వే చెందుకా సిరులబ్దిలోమగుడ కందేనిల్బు నేర్లుంబలెకా॥ 26 
దీనజన రక్షిణము __ సజ్జన లక్షణము 

అల నమవన్నర్హియనగ నో 

కలు సేయుచు ఢధర్మమార్గచతురుం డగుచుకా 

నలువవిధంబున భూజన ఇ 

ముల రకింసంగనలయు' భూనత్రి యెందుజా ॥ 27 


ఇ 
అతి, 


on 


ర్‌ం 


గి 


కరణి 


ద్వితీయాశ్వాసము 


దీనజన రక్షణంబును 

దానగుణంబును కవుంబు దయయును సత్యం 
బూనిన (పియవాక్యంబుల్‌ 

మానితమైనట్టి సజ్జన (వతమెందుకా॥ 


ఘనవమగు దయతోడుత నా 

తనీ యలమటం దనదిగాగం దలంపుచు. గడుడీ 
నుని రక్షింవంగవలయుకా- 

జనపతి దనుమెచ్చి యఖిలజనము నుతింపకా॥ 


అనిశము దుఃఖసము[ద్రం 

బున మునింగెడు దీనజనుని [బోతురు దయ నే 
జనములు వారలకంబును 

ఘనులగు సజ్జనులు లేరుగా భువసమునకా॥ 


మిగుల ననాథులు నొ రులు 

నగు పేదల నూజడించి యాదుకొనంగా. 
దగు వారిమీద దయనిడి 

జగతీపతి ధర్మమార్ల సంస్థాపకు(డై ॥ 


సకల జంతువులను జంపకుండుట యెద్ది 
యదియ పరమధర్య 1మండ్రు ప్రాక్టా 
లిటులగాన బతి యహింసనకు(డై. దీన 
జనుల (బ్రో వవలయు ననుదినంబు ॥ 


తననుఖమునక్రి_ యెన్వం 

డనదలంవీడించు నాతంజాతని కోపం 
బనుపేరిటి యనలముచేం 
గనుగొనయగాం గమలకుసన్నె కట్టియ భోరెళా ౪ 


28 


80 


ఫీ 


2 


24 


రక 
ర్‌ oll 


తం 


కం 


కం! 


eT] 


ఈ 


ఆంధ్ర కామందకము 


కించిత్సుఖమునకై లో 

ధించి దయంగుంచి మించి పెద్దలంగడు మె 
ప్పించున మంచికులస్టుం 

డెంచక యిది పాపమనక యిన్ముహిలోనకా ॥ 


పూనినయట్టి మనోవ్యధ 

చే నలంగుచుంగడు. దెవుళ్శచేదల(కుచు రే 
ఫో నేండోచెడు మెయికిం 

గా నెన్వండు దీనుంజెజటుసం గడంగును ధా(త్రికా ౪ 


ఆయాసార్డితధనముల 

నాయెడ నొకకణము రమ్యమె యెవ్వేళణా 
4 

ఛాయామా(త్రంబై తగు 1 

కాయంబుల నీరుబు గ్గగతి( జూడ6దగుకా 14 


బలుగాలి దూరి [వ్రీలెడు 
నలమేఘసమూహమట్టు అలరెడు విషయా 
రులచేత( జిక్కుపడుదురె 

వలనెజు(గు మహాత్ములై న హరలుధరలోకా ॥| 


తొల౭కెడి జలములలోపలి 

కలువలచెలికాని నీడగతి సకల(ప్రా 

ణులబ్రతుకు చంచలం బని 

తలంచి విభుండు మంచిపనులె కాం జేయందగుకా ॥ 


జగ మెండమానృలకు సమ 

మగు' క్షణికంబగు నపారమగు నంచును రా 
జగువాండు ధర్మసుఖముల, 

దిగులుట క్రై సుజనుపొంచె జారేజేయందగుకా ॥ 


84 


85 


36 


ల్‌ 


98 


89 


An 


కం! 


క 


OTT 


కేం 


ద్వితీయాశ్వాసము 


ఎన్న (గ సుజనులు గొల్వంయగ 

నున్నమహీపతులు మిగుల నొప్పుదు రిలలో 
సున్నము జేసిన మేడలు 

పున్నమ వెన్నెలలచేత. బొలుపగు మాడి్థా౯ా ౪ 
నుజనజనులచేష్టితము భూ(ప్రజకు మోద 

మొసవు లీలను గలువల పొసగ. బొదలు 
సరనులును జం[ద్రకశలు వసంతవనము 

సంతస మొనర్పలేవుగా సంతతంబు ॥ 


దుక్షన సంగతి 
దోసంబనక తపీంపం 
గా సుజనులం జేయునట్టి ఖలసంగతి రా 
జేసరణీ వైనంగానీ 
వేసవి మరుభూమివోలె విడువకా నలయం౯ా ॥ 
కులమును శీలము చదువును ' 
గల నుజనులలోన( జొచ్చి ఖలుండేంచును ని 
చ్చలు హూతువు గలుగకె యిం 
గల మెండినచెట్ల నేర్చుగతి నెచ్చోటకా [1 


సారెకు వాగ్విషంబు వెద(జల్లుచు వక్రగకజా మెలంగుచుజా 
గూరత సాధుమం[క్రములకుకా భయ మందక యెట్టి వేళయం 
దూరక చిళుబుస్నుమను చుండెడు దుర్తనపన్న గంబు ని 

వప చ 


4l) 


ఖీ! 


ద్దారుణి రెండునాలుకలు దార్కొాను నెమొగముల్‌ ధరింపుచు? 


బుసకొట్టుటచే నెగసిన . 

వనప్పుపొగ న్నల్నినైన శ 
గసరెడి పాముల పొందుపేె 

పొసంగుణా దుర్జనులతోడి బొందులకం"టెజా ౪ 


శ్‌ 


“oH 


జై 
చేతే శ! 


Holt 


తే| 


For 


షె 
6 sil 


ఆంధ్ర కామందక ము 


పిలీ ల్లీకింగూడందిచ్చిన 
గోళ్ళం జేంజివ్వుకొనుచు. గూడుం దిను దు 

చల్లి వఏిధంబుల నుజనుని 

వల్లనె పోషణము గాంచి వానన చెటచుకా ॥ 46 

జ ధూర్తజనంబుల 

లుకులు ములుకులటు నొంచు6 బరజనమర్య 

వన గడు దీవ్రముల్లై 

ఉపక జూపం కాలి భయదము అగుచుకా ॥ 4 

మనమున నెంతయుంగినుక మందటిల౯ా సిరింగోరిలేని ణా 

రనిశము సజ్జనావళుల కంజలి పూనుదు రట్టు లభలంతకం౦ 

ఇను గనుపట్టి నంజలి ఘటింప6౬ దగుకా డి టుర్దనాళికికా 

వవ్‌ అ. మించగ వివేకులు తోకమునందుళ బోండదుగజా! 
మధురవచో విచక్షణత్వము 

తోకమున కె ని మోదము 

జోక యొనర్పంగ నోవు చుట్టజీకంబుకా 

లౌకికమై తగు మాటయు( 

గ కొనంగా వలయు జగము గడు గెల్బుటకి ॥ 4 

తేనెలు చిలికెడి వలుకులు 

వూనవపతి పసలుకవలయు మహిజనమానెడజా 

దానెంత యావిగలదొర 

యనళ్లా నిష్టురము6 ఐబల్క నది భయనుందుకా ౪ ఫ్‌() 

రొమ్ము మొత్తినపగిది జనమ్ము మిగుల 

నెట్టిషలుకుల "వెకస డు నట్ట పలుకు 

క వాదు కడుబుద్ధింగలుగు వృషతి 

యదధికమగు వెకచందినయస్సుడై న [1 51 


లో 
=o 


“ou 


ఇ 
“OH 


sn 


నా 
ఆలా 
అయో. 
న. 


“ou 


“on 


ద్వితీయాశ్వాసము 


చుట్ట లయెడ6 బగతులయెడ 


గట్టిగ (బయ మాడవలయు(6 గడం బియముల( Ps 


నృట్టినదొర "కేకల. దగి 
నట్టి నెకులిలీల నేరి కా ప్పుడు గాడే ॥ 


కేకుల కేకలు కోకిల 

కాకలి రాచిలుక కులుకు కటికి పలుకుయికా 
జేకుజం జేయవు ముద మీ 

లోకమునకు సుజనుపల్కు-లుం ఐల నపుడుక 1 


దయ విశ్వాసము మర్యా 

దయు నుగుణాస క్‌ గలిగి ధన మీయడపజా 
నయగతి ధర్మముకొజై. 

(షపియభాషల నమృతరసము పెరుగుచు నుండుజా ॥ 


(పజ దను నుతింప నధికనంసదల మించి 
పలుకు దేనియ . వెల్వారC జిలుకుచుం(ద్రు 
చెలంగి సత్కార మెవ్వరు చేయుచుండ్రు 

వారె నరులై_ చరించు దేవతలు భువిని ౫ 
పావను(డై యా _స్తికుండై. 

డేవతలం గొలువవలయ దేవతలబఐలేణ- 
భూవిభుండు గురుల. గొలునం 

గావలె. దనవలెనె మిత్రు గనుగొనవలయుగ్‌ ॥ 


నురలను సత్కర్యముచే 
గురులను మొక్కుటలచేత 6 ఎపవల యువతి న 
త్పురుషుల సుచరి(త్రముచే. 


బరిత్నుష్ణులం జేయందగు శుభ్రం బొదవుటకై. [1 


7 
న్‌ 


త్తే 
wt 


గగ 


చక 
అనే 


28 ఆంధ్ర కామందకము 


౫౦౮1౫4 మానినుల భటుల (బేమను 
దొనముచే బంధుమి[త్రతతి బసుమానం 
బూనుటచే దాకిణ్యము 
చే నితరులం గై వసంబు చేయగ వలయున్‌ | నీ 
మహాత్ముల స _ర్లనము 
స ఒకరికొంతల నింద నొనరింపకుండుట 
సెద్దలయెడ దయ బెట్టుటయునః 
సిజధర్మముల నెల్లి నిచ్చ? బాలించుట 
యందజియెడ€ (బియ మాడుటయును 
కలిమి యెంతగంగల్లి గర్వించకుండుట 
యొదుల సంపదలకు నుడుక మియును 
బంధుజనంబుల౬ బొాయక యుండుట 
తనవారితోడుత నెనసియుండు 
గి॥ "బనసి 'వారల మనసురా మనుచుటయును 
బరులం బరితాసములు బుట్ట బలుకకుండు 
టఖిలజనములు వినుతింప నలరుటయును 
వసుధ నివియె మహాత్ముల వ _ర్తనములు [1 గ్‌ 


an 


చం॥ చెలిమి దలిర్చ నింటి కెడనేయని చుట్టము నచ్చెనన్న ద 
వ్వుల శదురేంగి వేడుకల గవుంగిట6 రిచి యాదరించి తౌ 
గలిగినకొద్ది నిచ్చి యరికంబగు (ప్రాణమునందు వంచనల్‌ 
గలుగక మోర్పు గల్లి ధమపకారమ చూవుట సాధుకృత్యమో nl 
at ఎల్లిడ ధర్మయు కు కులయి హెచ్చరికం దగ సంచరించు నా 
తొల్లి టివారిమార్లములు |డ్రోయని మరచి గృహస్థు లెల్లిస 
ర్రలెడు నట్టి మార్గమిది దీన మెలంగెడు నట్టివారికిజ 
మొల్ల ముగాంగంగల్లు నిహకవం ఐరముం బరిపూర్ణకి ర్త రుటుకా 5! 


att 


mn] | 


sel 


sol 


Son 


ద్వితీయా శ్వాసము 


నిచ్చబు నిట్టిమార్షమున నిల్చినబుద్ది దలిర్చు వానికికా 


నిచ్చఇమైన శత్రువును నెయ్యపుం జుట్టముగాగ6 బొందు(౮దా 


నెచ్చట నిట్లుగావున నుహీవతి మచ్చర మూడి యాజగం 


విచ్చ వశీకరింసందగు నింపగు సద్వినయంబు “పెంపునకా ॥ 82 


ఎక్కు_డు గర్వ మొందుపతి యెక్కడ భూూప్రజ నెల్లి గయూర్చుభా 


గెక్క_డ మైన నింవు లెనయించెడి పల్కుూల. బల్కి- (తాళ్ళచే 
మిక్కిలి చుట్టిపట్టినను మీరక నిల్మడ€జెంది వారు దా 


నొక్కె_డనె ననుం గడవకుండుచుం గె వసమౌదు రెంతయుకా ॥ 
చాలు మొనా 


ఇది మధురవచనప్రకారం బింక సప్తాంగంబు అఆతశింగించెద. 64 


సపాంగ పరిరక్షణము 


రాజు మం(త్రియు రాష్ట్రిదుర్లములు కోశ 
మును బలంబును జుట్టము లన దనరి 
యొకటి కొక్కటి కుషకార మొనరం జేయు 
నట్టి సపాంగమును రాజ్య మనంగ దగును ౪ 


ఒక యంగము లేకుండిన 

వికలంబై_ రాజ్యమెందు వెలయదు గానజ్రా 
సకలాంగంబులు గలుగజా | 
బకటింపుచు 6 బతి పరీక్ష. బరికింపం దగుకా ॥ 


మును దా గుణసంగతు(డై. 


జనపతి దరువాత౬ బూని ) సకలాంగములుఃా 


ఘనముగ.౬ బరిీక "“సేయజా 
జను ఘనమనుజేశులెల్ల సన్నుతి సేయజా ళ 


Gb 


66 


67 


20 


sol 


ఆం(ధ కామందకము 


ఓణం జేలంగని వానిక్‌ 

రాజత్యము బూని నిలుపరా దట్రగుటకా 

రాజిత గుణిగణములచే 

రాజిలు నరవరుండు నొందు రాజత్వంబుజా 1 8 


చెందక చెంది నిల్కడల( జెందక యుండెడు రాజసంపదలి 
నసెందును సద్దుణావణుల( జెందిన యట్టి మహీతరేభులజా 


' సందినుముంతలేక తగి సన్నపు నున్నపు గారకట్టుచే 


న! 
స 


cil! 


వ్‌ 


చ్‌! 


క్స్‌ 


నందములొ తటాకములయందు జలంబులు నిల్బువై వడిజ॥ bY 
అందు రాజ గుణలక్షణము. NT 


మేలెజుంగుట గులశకీలముల్‌ సత్యంబు 

సత్త కంబు పాయ ముత్సాహగుణము 
మొగమోటమును వేగమునం బనుల్‌ సేయుట 

బుద్ధియు( దృఢభక్రి నృద్ధనేన 
మజీ లోకువై న సామంతులు గల్లుట 

ఘనులై న భటులచేం దనరుటయును 
ధర్మంబు దొనంబు ధర్మసహాయంబు 

గలిగి ముందరి కార్యములు నెాజణు6ంగుట 
దనకు౬ దగిన కార్యమున.6 (బవ _ర్హించుట 
మోసపోవురీతి మొనయ కుండు 
టాదియెన నదుణావళి గలరాజు 

= ౧ 

మిగుల బ్రజకు6 జేరం దగినవాండు ॥ | 


ఇలిమి (పొఢినుయును దలప్పను వాక్సాతు 
రియ నాయకత్య మిం(ద్రియజయంబు 
నాజ్రాధరుండయ్యు నలరుటయును వైరి 
sy i 
దగిలివచ్చిన నిల్వంగలుగు ఇందు 


చె 
mat 


క 
«fl 


ష్‌ 
iif 


యః! 


ద్వితీయాశ్వాసము ఫ్‌! 


సలశిబ్బమాక్షముల్‌ డెలియుట దుష్టశి 
క్షణము శత్రునివేళం గనెడి క_క్తి 

ఏంధివగ్రహముల చందంబు లబెయిు6గుట 
చేశకాలంబుల తెణంగు గనుట 


గ ప్త్రమంక్రుండగుట గూడంబెక్సైడి నేర్చు 
ఆ లు 

గలిగి వెచ్చ పెట్ట. గలుగుటయును 

మటియు౬ (గోధలోభమదములు చపలత 

విడుచుట ధర భూమివిభుగుణములు ॥ 


orl 
న్‌! 


ఫ్‌ 


విన నిచ్చగించుట వినుట యర్హమును (గ 
హించుటయు మతి ధరించుటయును 
నూహలచేత నపోహంబుచే నిశ్చ 
యించుటయును దత్త "మెజటుంగుటయునసు 
బుద్ధిగుణంబులే పొలుపొందు మణియను 
దకతయును శీఘ్రతయును గినుక 
శౌర్యము ననగ నుత్సాహలక్షణములే 
నివి గల్లువాండె మహీవిభుండు 


త్యాగమును సత్యమును శుచిత్వంబుననంగ 

ననురుచుండును మూడు మహాగుణంబు 

లిట్టి మూడు గుణంబుల నెసంగు నట్టి 

జనపతిని దానె చెందును షడ్గుణములు ॥ 78 


మజియును (మాసన్చాటు మచ్చరంబును బుర్జీ 
నత్వంబు. బరపీడనంబు సీర్షక 

వల్ల లాడుటయును గరువంబు మానుట 
థియదర్శనంబు శ రియ గలుగుటి 


Ai 


shit 


కం॥ 


byt 


ou 


ఆం(ధ కామందకము 


వినుతగాంభీర్యు (డె వృద్లో స సేవియె 
యాం ద యా 

యలరుట మంచిమూటల.6 బలుకుట 
సరసత సదుణజాలంబుపె నను 

గో కా 

రాగంబు గలుగుట రాజగుణము 
లిట్లు తగు నాత్మసంపడ నెన(గి నీతి 
సరణి నిసుమంతయుమ మీణి చనక లోక 
చర్య లెల్లను గనుగొంచు జనుల: దం(డ 
చొడ్పునను (బోచువాండెపో జనవిభుండు ॥ 


ఎట్టి గుణము లంది యేసీతి నడచిన. 
ళు దన్ను జేరి భక్తి కింగొలు 

రట్టి గుణము అంది క నడున(గా 
వలయు రాజు భూమివలయమందు ॥ 


ఎందును దుర్చుణుంథగు మహీసతిభైనను మంచిబంట్ల (దా, 

జెందిన సద్దుణుండగుచు శ్రీల వహించును గాక దుష్టులం 
జెందిన ట్‌. పాములను జెందిన గందపు మానువోలె(డా 
నిందితు.డ్రై జనంబులకు నిచ్చలు చేరగరాక యుండండే ॥ 
సరనముపవమి(తులం గులజుల 

సరసుల (బజ నెల్లిగై వసముగా నిచ్చల్‌ 

ధర మెలంగు [కోధరహితుల. 

బరిజనముల( జేయవలయు( బార్థివుండెందుకా ॥ 

అందు | న 

చెడుగులగు గడునుమం|త్రులు 

కడు సన్మార్గంబు “లుడుగంగాల జేసి వతీం 

దొడింబడం జెబుత్తురు గనుకె 

య్యెడ మంచి(ప్రఢానుతోడ ననయంగ వలయుకా ॥ 


జౌ 
శ 
గే 

శ 


76 


78 


ద్వితీయాశ్వాసము 88 


కొం1 నిజముగ సిరి. జెందినచో 
సుజనుల భుజియింపంజేయ. జొప్పడు పతికిజా 
నిజముగ నటువలె సుజనులు 
భుజియింపని సిరులు వ్యర్ణముబు ధరలోనకా॥ 79 


కం॥ కులమును చావనతయు వడి 
గలతనమును దండనీతి గడు బనింగొను నె 
ప్పులు ననురాగము( జదువును 
గలవార లమాత్యజనులు గావలె బతికిజా॥ 80 


కం॥ తరుణులయెడ ధర్మమునెడ 
నిరవగు నర్ధ్థమ్మునెడం బరీక్షితుండు సదా 
పరిళుద్ధు ( డనగం బరగుకా 
ధరణీపతి యిట్టి మంత్రి. దానేలం దగుకా॥ 81 


సీ॥ కడు మహోత్సవవేళం బొడగను వేళల 
గనుపట్ట నిచ్చిన కాన్మయం(డ్రు 
భూజనంబులచెంత(౬ బొరసిన యదియెల్ల 
పొరబడి యనుపేరల బరగుచుండు 
పగిది రొక్కములోన. బట్టి భక్షించిన 
*యరి పట్టుబడియన 6 బరగుచుండు 
నితరుల కార్యంబు లీడేర్చుటకు లోన 
లాంతుగాం బట్టిన లంచ మండ్రు 


గీ వీనిం బొరయని మంత్రిగా విభుండు లెస్స 
యెజింగి యుసధా విశారదు నరయనలయు 
నట్టి మం(త్రియు6 (జజలకు గొట్టుగాక 1 
పతీహిత మొనర్చి యతనిచే (బ్రతుకవలయు క 2 
ననన ననన ననన 


* యది, 


34 


సీ 


గీ 


ఆంధ్ర కామందకము 


నుజీయు( జెప్పినవెల్ల మణవక చతురు(డై 
పనులయం డాస_క్తీం బరగు, మెందు 
నాంగాము లెల్ల నూహాపోహ లొనరించి 
యిది తస్పదని నిక్పయించి కొనుట, 
నిశ్చయించినవెల్లు నెమ్మది. మణవక 
నెం6గి మంత్రంబు రకీంచి కొనుట, 
దేశకాలజ్ఞ(డై తెలివితోడుత. గార్య 
సిద్దుల (గమ మొప్ప. జెందుటయును 
నృపతి మజచినపని దానె యెచ్చరించి 
మంచి మార్గంబుచేత గావించనేర్చు 
టాదిగా(గల్లి యండెడు నట్టి వెల్ల 
ప్రొజ్జులగువారు మంత్రి సంపద యటండ్రు ॥ 88 


స్క కులశీలబలములు గలిగి స్వ దేశస్థుం 


గ్‌ 


ళ్‌ మతటియును ఇ 


డె నృపతికి- వళు(డె న వాండు 
ఇ చూ 
కనుగల్సి కడుమాటకారియె (ప్రోడమై 
Ca మ్‌ ర 
యుత్సాహియె యుక్తి నొనరువాండు 
చపలత (మాన్నాటు జాఅ(జేసినవా(డు 
బడరికలకు నోర్చి పరగువాండు 
పానవనత్వంబు( (బ్రభావంబు కౌచంబు 
నిలుకడ సత్యంబు గలుగువాండు 
స్త్త్వృమును మెడి ధారణాశ క్రీం గలిగి 
ప్రజ్ఞ యారోగ్యమును దృఢభ_క్టిగలిగి 
శిల్పము లెణింగి వై రముల్‌ సేఫికొనని 
వాం డమాత్యవరుండు గావలయు( బతికి ॥ 84 


రిప 


ఆః 


గ్‌ 


గః 


ద్వితీయా శ్వాసము క్‌5 


పురోహిత గుణకథనము 
దండనీతియందు( (ద్రయియందు మిగులంగ 
నూహ గలుగ వలె. బురోహితునకు 
నత డధర్వ వేదగతిచేత నెప్పుడు 
కాంతి పౌష్టికములు సలుపవలయు 1 86 


మజి పురోహితులందును మంత్రులందు 

శాస్త్రదృష్టియు. బనుల యొచ్చరికి లనంగ 

గలుగు సీరెండు గుణములు దెలియవలయు 

నది యెజుంగువారితోంగూడి యధిపవరు6డు ॥ 87 


స్వజనంబుచే. గులస్థానముల్‌ పనులందు 
. దృఢచి త్తు. డొెటయు6 దెలియవలయు 
క్రానసంపదయు దక్షతయును (బ్రతిభయు 
నల యలంకృతులందు€ దెలియవలయు 
ధారణాశ క్రి సత రాము (బ్రగల్భత కథా 
యోగంబులను గనుగోంగవలయు 
మైత్రి శౌెచముభక్తి యాత్రితయము వ్యవ 
హోరంబులంబట్టి యరయవలయు 


రె ర్య మనురాగయ్యుక్తి కత్యములయందు 
ర అనాలో 


నిలుకడయు( గ్రేశముల' కోర్వం-' గలుగుటయుమ 
గడు (వభోవంబు నుత్సాహ గొరవంబు 
నాపదలవేళ మంత్రియం దరయనలయు ॥ 88 


సత్యంబు బలమును సద్వ_ర్హనంబును 
డెవులు లేకుండుట దెలియవలయు 

సహవానుకై నట్టి జనులచే మణియును 
జభరూపుడగుటయ టత్నద్రుండగుట 


86 


గీ! 


కంn 


కశం॥ 


కం 


కం! జ 


ఆంధ్ర కామందకము 


చై రంబు లేకుండ వంర్డింప నేర్చుట 
'వెజపును జపలత విడుచుటయును 
బ్రత్యక్షగతిచేత భావించవలయును 
గానుపించని గుణగణము లెల్ల 
కార్యములచేత నెప్పుడు. గనంగవలయు 
నట్టి క్రియలకు ఫలముచే నరయవలయు . 
నిన్నిరీతుల లెస్స పరీక్ష చేసి 
మనుపనలయును మంత్రుల మనుజవిభు(డు ॥ 
మంత్రి పురోహితుల కార్య (ప్రయోజనము 
నరపతి దుర్వ ర్భ్శనమున( 
జరియించిన మాన్నవలయు సచివజనంబుల్‌' 
నరపతియు సచివవాక్యము i 
గురువాక్యముపోలె నెన్నికొని నడవందగుకా ॥ 
జనపతి యెచ్చరి కెడలిన 
మనుజులు గడు జెడుదు రితండు మది నెచ్చరికళా 
దనరిన మనుజులు (బ్రతుకుదు 
రినుచే( దామరలగుంపు లింపొందుగతిజా ॥ 


అలరెడుమతి నుద్యోగము 

గలిగిన యాయాయి కార్యక ర్లలచే ని 

చ్చలు రాజు దెలియనట్లుగ 

చెలిపించుచు మంత్రి దాను న. | 


నపషతి యసీతి నడచిన 

ననిశము వారించువోరె యతనికి హితులౌ 
జనులును గూరిమి బంధువు 

అనుంగు (జెలికాం (డు గురువుళ్లి. తగుపొరుజా 1 


89 


$0 


91 


92 


93 


కం 


AN 


కం॥ 


శం॥ 


కం 


ద్వితీయాశ్వాసము 


తా మణి చదివిన రాజును 

గామాంధుండగుచు నుండు. గడు నృపమహామజా 
గామాంధు(దై న జనపతి 

యేమిట( జెడుపనులు బూనం. డీమహిలోనకా? ॥ 
కామమున మదంబున నహంకారమసామ 
నంధు(డై జాజి పడంటోవునట్టి పతికి 

చుట్టములు మంత్రులును జెప్పినట్టి ప్రీతి 

దండయె యుండు నెపుడు. గైదండ యగుచు ॥ 
జోనపతి కామాతురు(డై_ 

గనుచుండియు € గానలేండు గావున నతనిజా 
నెనరగు చుట్టపు వెజ్టాలు 

వినయాంజన మిడుచు మాన్ని వెలయింస+ దగుకా ॥ 
మదయుతు (డు దుర్నయుండై 

పొదలెడు నృపుంగొలుచు మంత్రి పొం దపకీ ర్లుల్‌ 
చెదరని మదమున( బొదటెడీ 

మదమేనుంగు దిద్దలేని మావంతుగతిజా ॥ 


రాష్ట్ర సంవత్స ్వరూపము 
భూమిగుణంబున రాష్ట్రము 
దా మించును రాష్ట్ర మెంత దనరినయేనిజా 
భూమిపతికి మంచిది యె 
తే మహి యటుగాన మంచిదియె కావలయుకా ౪ 


కరపట్టణముల పై గనులు (దవ్యంబులు 
జలములు ధాన్యముల్‌ చాల గలిగి 

యావులకును మంచివై మనోహరములైై 
మేలైన యూళ్ళచే మించ€ గలిగి 


87 


శ్రీశ 


ర్‌ 


96 


97 


98 


88 


A 


గీ) 


వ్‌ 





ఆంధ్ర కామందకము 


వారణంబుల( బొల్చు వనదేశములు గల్లి 
సీళ్ళ తోవలచేత నేల (తోవ 
చే నేటికాల్వలచే నొప్పు భూములు 
నరనాయకులకును సిరు లొసంగు 
మురములును జొడు *కొగపలు ముచ్చుబంట్లు 
చెటు మిటలు€ బుటలు వెటందనము 
ట్‌ ట్‌ ట్‌ ట్‌ 
గుండు ముండును బొముల దండు గలు 
జ్‌ చా అ గి 
వసుధ యెవ్వేళ సంపద లొస(గ లేదు ॥ 99g 
గామ లక్షణము 
తనకును జీననం దొనంగూర్చి శత్రు బా 
ధల కోర్చి భూగుణంబుల.౬ దనర్చి 
జలము లూరెడిచోట్లు గలిగి గట్లకు నున్కి 
పట్టులై కోమట్లు బనులవారు 
గాయపు లుద్యోగముల్‌ గాంచి దున్నెడువారు 
గడు6 గటి యనురాగ గరిమ జెల6గి 
పళ సంతతులుగల్లి బహుదేశ జనులచే 
నొకీర్ణముగుచు ధనాఢ్యమగుచు 


అరయ ధార్మికో సేతమై వ్యసని మూరు 


“నాయకు(డు గలు దేశంబు నరవరుండు 


బహుళయత్నంబునను వృద్ధిపజచి (బ్రోవ 
వలయు( బతియందు సంపదల్‌ వెలయు.6గాన ౪ 100 
కోట లక్షణము 
చెలువమై విరివియౌ సీమ చాలంగ6 గల్లి 
చెజకు రాజనములచేలు గల్లి 
కలువలు దామరట్‌ గల: యగ్నడ్తలు గల్లి 
వనములు గొండలు గనులు. గల్లి 


ఖో శడస్పలు. 


An 


కేం 


శం 


కం॥ 


గ్‌ 


ద్వితీయా శ్వాసము 


కోటలు నున్నతగోపురంబులు గల్లి 
మేడల వాడల మించు గల్లి 
కప్పురంబు గసూరి గల్లు పేటలు గలి 
నన్నే గ ౧ 
కదితురగాదు లగలము గలి 
Pa గ్‌ 
యేర్ష మిట్లల గట్లుల నెన్న గలి 
డా బె టె గ 
ధీరులును శూరులును గలవారు గల్లి 
కవృలు జొణలు గాంతలు ఘనులు గల్లి 
విరులు గల రాజధాని వసించవలయ ॥ 


జలమును ధనమును ధాన్యము క్‌ 
గలుగును మందడుల కోర్వ్యంగల దుర్గము గా 
వలయు బతికి లేకుండిన 

నల గాలిం దూలు మేఘ మనంగా. దూలుకా ॥ 


జృలదుర్గము గిరిదుర్లము 
స్థలదుర్లము ననముచేత€౬ దగు దుర్గము ను 
మ్యులి గల దురము దురం 
న ౧ 
బులుగా ౬ వాటింపవలయు భూపతి యెందుకా ॥ 


జలములు ధాన్యము లాయుధ 
ములు రసవర్లములు యోధముఖ్యులు యంత్రం 
బులు గల్లి రక్షణముచే 9 
నలరెడు దుర్గేంబు దుర్గమన( జెలువొందుజూ ॥ 


తొలంగిపోం జోట్లు గల్లిన దుర్గములును 
మడు(గులున గల్లి తుప్పరేగడలు గల్లి 
యలరు భూములు సిరులు గానలసినట్టి 
నృపతి కుండుట దగునండ్రు సీత్రివిదులు ౪ 


89 


101 


102 


103 


104 


105 


40 


స్స్‌ 


A 


గ్‌ 


ఆంధ్ర కామందకము 


భండారము 
ఆదాయ మధికమై యల్బ్పన్యయము గల్లి 
సారె వెచ్చించిన? దిజీపోక 
ము_త్తెముల్‌ రత్నముల్‌ "మొదలుగా (6 గల్లిన 
సకలవస్తువుల కాశ్రయము నగుచు 
నా పులై యుండెడి నధికారులును గల్లి 
ెధర్మంబుచే నూర్దితంబు నగుచు 
తరతరంబులనుండి తగ  నూర్చితంబునై_ 
పొగడొంది దేవతాపూజ6 జెంది 
పరగు భండార మేందును బలము. (బోచు 
కొకు ధర్మార్టములను జేకూ ర్చుకొటకు 6 
గడవగారాని యాపదల్‌ గడచుకొఅకు 
రక్షణము 'సేయనలయును రాజవరు(డు ॥ 106 


బలము 
మేటియై' పెద్దలనాటి మూకలు గల్లి 
ావహణవిధ యోధుల బలసి వివిధ 
యుదంబులకు నోర్చి యొన(గూడి వశ్యమై 
తనచేత నెపుడు: జీతములు గాంచి 
వడిగల తనమునం గడు. (సిద్ధి వహించి 
యన్ని క్రైదువుల్యనేర్చగ్గలించి 
పూజగాంచిన గుజ్ఞములు నేనుంగులు గల్లి 
బలమైన రాచవారల? జెలంగి 
నేర్చరులు గల్లిపోటజ్ఞ నేర్చి యెట్టి 
పమలయందును మొనలందు బడలికలను 
జెంద కెయ్యెడ భేదంబు౬ జెందకుండు 
బలము గలుగంగ వలయు భూపతికి నెందు | i L07 


ద్వితీయాశ్వాసము 41 
మిత్ర లక్షణము 
స్‌ కులవంతు।డై. స_త్త పగుణము గలినవాని 
౧ 
బఐబహుసహాయజు€డె సరగువాని 
కు లా 
శూరు(డై భనడాసశూరు౭డై తగువాని 
మంచిమాటలచేత మించువాని 
సిరిగల్లి సశేదంబు(౬ జెందకుండెడినాని 
ననురకుండె దకులడె నవాని 
ల యొలా శ 
సౌమ్యు(డై జచియునై జ్ఞానియైతగువాని. 
దరతరంబున (6 జెల్యి* దగిన వాని 
Ay నిచ్చమై. గూడి వేగంబె వచ్చువాని 
నెందు సమసుఖడుఃఖు6డైై యెనయునాని 
నాపదలయందు వదలని యట్టివాని 6 
దనకు మిత్రునిగా చేయం దగును బతికి ॥ 108 


కం! తనయందు నెట్టివేళల 
ననురాగము గల్లియుండు టదె సంషేపం 
బున మి(త్రలక్షణంబగు 
మనుజేంథద్రుం ఢిట్టివిధము మది: దెలియం దగుకా ౪ 100 
మిత్రుల భేదములు 
గి॥ జొరసులు నందు నంబంధులై నవారు 
కడంగి దేశక్రమాగతుల్‌ క్రమముతోడ 


రక్షణము. జెందువారును రాజునకును ' 
బలుదెజటంగుల మిత్రులు దెలియనలయు ॥ 110 


వ అది యెట్లన్నమను. 111 
జ | 


42 


Aan 


a 
&cit 


తో 
fT 
ణ్‌ 


కం 


ఆం (ధకామందక నము 


చ 


మేనమామలనుతుల్‌ మేన్నత్తసుతులును 
మేనయల్లుం[డ్రును మేనమామ 
అను దరలిచెలెలి తనయులు నొదిగా 
హా రగా 
నొరసమి(తులై యలరి మింతు 
రల్లాం|డ్రు వావలు నాలితోంబుట్టువుల్‌ 
సంబంధమీ[త్రులు జగతి నెస్న 
గడిరాజు నవ్వలికడనుండ. దగువారు 
దేశక్రమాగతుల్‌ దెలిసి చూడ 


నాపదలయందు౬ దనచేత( చోపు( గనుచు 
మెలంగువారలు రకితమి(త్ర్రులగుదు 

టి నలువురు మిత్రుల నెణీగి చాల 
ముడి గావింప। గాందగు మనుజవిభుండు ॥ 


దూరమున నెదురుకొనుటయు 

సాదెకు సమయమున సీయ(తౌలుట మనసుల 
చేరికగా మాటాడుట 

కళూరిమితో మిత్రు గూర్చికొను చందంబుల్‌ ॥ 


ఇలయ దినకు మంచిమి(క్రుండు 

గలుగుటకుకా ఫలము ధర్మకామార్థంబుల్‌ 
గలుగందగు సీతివర్లము 

గలిగించని మిత్రు విడునంగాం దగు€ల ఐతికికా 4 


మునుమునుప్పు a ంచెమై నడు 
మను (బ్రబలుచు( 'బోవంవోన మజణిమజీ ఘనమై 
యొనరుచు నెడనెడం గూడక 


యెనసి అనన శతి వెలయు నేజుంబోలబెకా ॥ న 


112 


118 


114 


t15 


పచ! 


Sol 


చం! 


కం 


ద్వితియా శ్వాసము $3 


దొర యా (ప్రకృతిగుణంబుల 

ఎరగిన నుతికెక్కి నిక్కి బవరమ్ములలో 

నరివరుల( గూల్చి పొల్చుం 

గరువలి మేఘముల గూల్చు కరణికా ధరణికా 4 118 


జనసలి యీోరాజ్యాంగము 

అనువొంద€గం గూడి నిచ్చ లొదర మెచ్చకా 

జనపదము బేలగా. దగు 

ఘనమగు తత్పాలనమునం గడుసిరి€ జెందులా ॥ 117 


అమరెడు లీల సీప్రకృతులందు వసింపుచు నంతరాత్మ ని 
కుము సచరాచరంబగు జగంబున నిండినరీతి భూవిభుం 
డమరుచు నున్నయీ (ప్రకృతులందు వసింపుచు నేర్పుమీల ని 
కొంము సచరాచరంబగు జగంబును నేలు మహా(ప్రభావు(దె ॥ 


(క్రమమున నిట్లిరీతి ఐలుకం దగి యొస్పెడు రాజ్యమెంచ6గా 
నమరును నిల్కాడై ధనమున్రై ధరణీపతి కట్టి రాజ్యము 
_త్తముండగు మంత్రి గల్లినను ధర్మము. గానుహు నర్ధసంపదజా 
సమధికలీలచే నొసంగి సంతతకీ రులు నిల్చు. బొల్చుగకా ॥ 


శ్రీవాణీజయసారధీరనుకవి శ్రేణీనుతాచార వి 
డ్యావర్ణాశ్రమపాలనోర్డి తనయవ్యాపార దీనావన 
ప్రావీణ్యాంచితనద్విచార వినయ ప్రారంభణాధార ఏ 
శొవి|భ్రాజిదయా!పసార విలసత్సప్తాంగరాజ్యస్థి రా u 120 


కంకరనుత రఘువచసద్‌ 
పంకజ భృంగాయమాణ పావనహృదయా 
కొంకణ కోలాహల విరు 


"చంక మహాసమరవిలన దయనిళ్శంకో ॥ 121 


44 ఆం|ధ కామందకము 


మాలిని॥ చతురగుణవిశేషా సత్యభాషావిభూషా 
యకులితగుణధానా యా (శితొంచన్నిధానా 
(శుతిపషథయుతచర్యా శూరసం స్తుత్యశౌర్యా 
సతతజయవిహోరా సంగమాంబాకుమారా ॥ 122 


గద్యము === ఇది (శ్రీమన్మదనగోపాల వరప్రసాద లబ సారసారస్వత 
భారద్వాజసగో(త్ర జక్కంరాజ యెజ్లనామాత్యపుత్ర సుకవిజన 
విధేయ శ్రీరామకృష్ణ భక్తివై భన భాగథేయ వేంకటనామధేయ 
(ప్రణీతంబై న * కామందుక సీతిళాప్ర్రంబున విద్యావర్థా(శ్రమ 
పాలన (ప్రభావంబును దీనజనరక్షణంబును సజ్జనలక్షణంబును 
మధురవచో విచక్షణత్యంబును సపాంగపరీకణంబును నన్నది 
ద్వితీయా శ్వాసము. | 


$4 బా + ఖీ 
సీ త దె అ ఎస మ దనన నాలోన ల పము ప వరవర నప నభునానాననననుపనాననముా నానాటి కవన కనక ా కానన లలా నలా నాకలా తాబ నానన నవనవ నననళినిననననలనిననననకనటి నో ఆతం apr il 
* కొమందక న క లో 


టో 


రొం॥ 


ర్‌రి॥ 


ఆంధ్ర కామందకము 


తృతీయాశ్వాసము 





(శ్రీ దేవచోశనంశమ 

పోదధిపరిపూర్ణచం[ద్ర యురువిక్రమ సీ 

తాదయితచరణ సేవా 

త్యాదర కొండ్రాజు వెంకటాద్రి నరేం|ద్రా ॥ 1 


ఆక్‌ రి ంస్పము. 


*3 


స్వామ్యనుజీవివృ క్త ప్రకరణము 
వినయంబు మంచినడవడి 
యును సిరులును జేర దగిన యు _త్తమగణముల్‌ 
దనరంగఈ గల్పవృక్షం 
బనందగు పతి గొలువవలయు ననిళము భృత్యుల్‌ Hk నే 


కొనియాడం దగునట్టి సంపదలు గై_కోవచ్చు( గాలాంతరం 
బుననై నకా ధర నెట్టివానివలనకా మోదంబులొ నట్టి బౌ 

నిని జాలంగ ధనంబు లేనియపుడు న్మేలెంచి కొల్వందగుకా 
ఘనత కా సజ్జన నేవ్యు(డ్రై చతురు(డై. కొన్సట్టినణా బరిట్లకుకా ॥ 
కుటిలాత్యు( గొల్చి సిరిం గాం 


" చుటకంజపిను నూరకుంట నుగుడిదనం బా 


కట. జిక్కి. (స్రక్కి తగ నె 
చ్చటనైై నను నిల్చి. మొద్దుచందం నొందకా ౪ స్‌ 


48 


Son 


ton 


ton 


జో 
fey) 


son 


ఆం(ధ కానముందకము 


అనిశము నీకివిరోధము 

నన మెలంగుచు బుద్దిలేని నరు. డరిసిరులకా 
భఘనముగ( (బబల(గ6 జేయుచు 

దనకుంగల సిరులతోడ దాం గడు నొగులుకా ॥ 


చతురుడు నవికారు(డు ని 


స్పై తమతికార్యుండు యత్నశీలుండు నగు భూ 
సతి వేళ యెజుంగ నేర్చిన 
సతతము దమ నెలవునం జొసంగంగ నిల్బ్నుళా ॥ 


అప్పుడు మీదట శుభమై 


చొప్పుడు సని బడలిమైన( జొప్పడు చీయళా 
దప్పక లోకవిరుద్దము 
లెప్పుడు నేయంగవలన దెచ్చటం బతికి ॥ 


అడుసున౬ గలిసిన నువ్వుల 


'వడిసిన నూనియయు నడుసు వాసనచేతకా 


జెడునటుల సకలగుణముల( 
బుడమీం గూటువగుణంటె పొదువుచు నుందుళా 4 


చదలేటి జలములై నను 
నుదధిం దగ గలనెనేని యుప్పనివ ట్ల 
నగి యెణి(గి కృపలి( గొలుచుట 


విదితముగా విడునవలె. వివేకుల కేల్లకా. ॥| 


మతియుతు౭డు బడలిమైనను . 


శతి దె దై న్యములేని బ్రతుకుల జెంధగనలయుజా 
ధృతిమీణి నట్లు నడచిన 


యతని మహీవిభులడు, మెఛ్ను' నందకికం'సెకా- ॥ 1 


జె 


జ్‌ 
ii 


కం 


“ou 


స్‌ 


Au 


తృతీయా శ్వాసము 47 


కనుగొన? వొల్చి నిల్ముడల( గి కొని సజ్జన సేవ్యుండై రడుకా 
రుం? జ యా 

ఘనత వపొంచి పుణ్యములు గాంచి నుతించగ మించునేరిక కా 
వినయము నీతిమార్గము వివేకము కల్మిని గల్లంగోరుచుకా 
జనములుగొల్వ (గా జను డ్రెసంధ్యమవంధ్య మువింధ్యముంబలే౯ా 
చెందంగరాని ప నువు 

అ అప ఆదీ ఇర తి 
లందును యత్నము్ము నయ నవి సిద్ధముగా 6 
జెందుం గావున దా. జే 
యందగు యత్నము వివేకి యగువాండెందుకా ॥ 13 


అనిశము వినయము విద్యయు 
ఘనమగు శీలాదికంబు( గ కొనవలయుకా 
దనమతి జనసడి యనుగతి 
దనరంగ నేవించువా. డుదార(ప్రొఢిజా it న 14 
అనుజీవి న్నర్తనము 
కులము విద్యలు శిల్నమాలు నుదారత్వంబు 
నలరు సత్త్వము నిల. డంది తగుట 
యందనొ దేహంబు నారోగ్యమును బుద్ది 
నడిగలతనము(౬ బావనత గలిగి 
దుర్ష నత్వంబును ద్రోహంబు భేదతిబు 
నత్యాశ యును గల్ల లాడుటయును 
జవలత [మొన్నాటు శుధతయు బో (దోచు 
నతడు నేన యొనర్చ నర్హ్మం డెందు 
నోపిక దిటంబు గబ్లుట యొప్పిదంబు 
సంతసంబును శిల ముక్ప్చాహ మాప 
డణకా గ్రేశములకు నోర్వంగలుగుటయును 
వన్నె, దెచ్చును నీచ సేవకుల కెల్ల॥ I$ 


£8 


క 
cell 


ని i 


న్నే 
sl 


ఆం(ధ కామందకము 


ఒకచోట. గూర్చుండి యుండుట పదరుట 
మాయలు (గ్రార్యంబు మచ్చరంబు( 
జెద్దల నదలించి _పేలుటయును డంబు 
జడత వంచనయును విడువవలయు 
జనపతి పీఠంబె కనుంగొనవలయు ది 
క్కులు సారెకును జూడవలదు మణీయు 
నన్యోన్యమును మాటలాడక యతనిము 
ఖానలోకనము నేయంగవలయు 


నచట నెవ్వార లున్నవా రనిన నేన 

టంచు. జని పని యానతిన్ముంచు. బలికి 

యతండు చెప్పిన పని యోపినటుల వేగం 

జేయవలె వేడ్కతో ననుజీవిజనము ॥ t6 


తనయందు. [బ్రేమ యెంతయు గల్లి యుడదెడు 
నధిపతిచి త్తంబునందు( దగిలి 
యత (డాడినట్టి వాక్యము నిర్వహింపుచు. 
బలుకగావలే మంచివలుకు లెప్పడు 
బతి నియోగించినవట్టుల నొరులలో. 
గలది గల్లినయట్టు పలుకవలయు 
నుఖగోష్టివాదముల్‌ చూపుచో రాజుతో 
నది యెణీంగియయ నడ్డమాడ వలన 


డెంత నేరుపు గలిగిన యేనిందా వి. 

వేక యగువాం డహంకృతి విడువవలయు 

వెల్లవిరియైన మాటయు విభునితోడ . 

వలయు మెల్లనె తెల్లున నేనకుల కెల్ల ॥ 17 


తృతీయాశ్వాసము 49 
పీ! వినయంబు( జేకొని వినుతింప6 దగుప్రయో 
జనము నందలి పతిచతురిమంబు 
నాపదల్‌ చెందినయప్పుడు నేరని 
నడకలు విడునక నడచునపుడు 
కొర్యభారంబులు గడపునప్పుడు తన్ను 
నడిగిన శుభవాక్య మాడవలయు 
నెపుడు పథ్యంబును హితవుగా. నిజమాడ 
యుక్తంబు ధర్మోసయు క్తరీతి 


తేన నెట్టి వేళల నమ్మనియట్టిమాట, 
మఆజియు సభ మెచ్చనటునంటి మాట, కర్ణ 
కటువగుచునుండు మాట, యే కడలనై న 
నాడంగా రాదు సేవకుం'డై స యత (డు ౫ 18 


పీ॥ అధిపతి యెకాంత మతని రహస్యంపు6 

బనుల నెవ్వరితోను బలుకరాదు 

డ్వేషంబు నాశంబు తెగులు నెవ్వేళల? 
దనమది నైనను దలంపరాదు 
సుదతులతో వారి జూచువారలతోడ 
బాపకర్యులతోడ బరులదూత 

జనులతో రాజుచేతను నీరాకృతి. గన్న 
వారితో నేకాంతవ_ర్హనములు 


ఆళదె॥ వారి తోడిపొందు వర్ణింపయగా దగు 
నధిపు వేషథాషలందు గలయ( | 
బూని మలంగరాదు బుద్ధిచే6 దనరెడు 
సేవకులకు నెల్ల కతి. దలంస ౪ £9 


$1) 


ఆంధ్ర కామందక ము 


౩౨, తగుసముయంబును ద గినవేషంబును 


గ్‌ 
t+H 


Sb 


సం 


విం 


దగుచోటు గై కొని ధరణిపతికి 
దినదినమును బొడంగనుచుండంగా౬ దగు 
నతని సోదరులకు నాత్మజులకు- 
జనవరులకు (మొక్కి-సరస్టసమ్మతుండునై 
'దేశకాలంబులు చెతిసీ యొరుల 
పనినీ వహీంచి నేర్పరుల దతులం గూడి 
తనపనులను జేసికొనంగ వలయు 
నీల్లుటయు నావులించుట (నేర్పు' పొగడు * 
కనుట నిందించుటయు (6 దగ్గికొనుట యుమియు 
టయును గడు బెట్టుగా నవ్వుటయును విడిచి. 
భూవిభుని గొల్వంగాం దగు. సేవకుండు [1 


ఘనమగు సంపదచేతకా " 

గనుపట్టిన వారలై. నం గడునేరుపు గ 
లిన టి విరసింపం : 

మ! ధరాదీళుసుగుణసంఘముతోడజు 1 


ఈరీతి సద్దుణంబుల . 

చే రంజిలి | 'యర్హసిద్దిచేం దగి 'మహిమో 
దారుండగు విభుని "సిరి చే 

కూరుటక్రై విశ్వసింస. గాలువంగవలయుకా ॥ 


సనులయెడ మిగుల నేర్పరు. 

అన వినుతికి నెక్కి నృపతి యనురాగమునజా 
దనరుట యటు గాకుండుట ' 

ననువుగల గనవలయు నింగీజోకోరములజా" ॥ 


2h) 


శిత 


లే 


సె 
Jl 


శం 


తృతీయా క్వాసము నీ) 
అనురక్త' రాజలక్షణము 

కనిన [బసను్సు రె కనుపటుటబయును మా 

వత TR 
డగ్గణం గూర్చుండుటకు. జోటు విడుచుట 

కడు వేడ్క-6 బరీకామ మడిగి వినుట 
యకాంతములయందు శేకాంత మగుకొల్వు 

అందు' సందేహాంబు€ 'జెందకుండు 
టత(డు చెప్పిన పల్కు లతనిశైై చెప్పిన 

పలుకు లెప్పుడు నీరపు గలిగి వినుట 
యెంచ6ంగలవనారిలో నెల్ల నెంచుటయును ' 
మించి వినుతించుతణి 'సరతీసీంచుటయును 
బదరి యహితంపు( బలుకులు వలికినపుడు 
నలుగమియు గుణుతులు రక్త నలుగుటకును.. 2 
కలంచుట గుణముల బొోగడుది... 
ఐలికినం బని సేయుటయును బడలుట వినినజా 
బలుమణు వగచుట (ప్రబతిన ..' 
నలరుటయుం గరుణ గలుగునధిపుగుణంబుబ్‌ : ॥| వ్ర 


ఇర శ. రాజలకతణము 
గ 


మగులంగ నార బగునుపషకౌరంబణు 
శొనరించి నప్పుడు, నూరకుండు 
టత (డు చేసినసను లన్యులు గావించి 
రనుట వైరుల 'రేంయ "అతని చేటుం 
గడు నుప షీక్షించుట కోర్టుంబుపట్ల నా 
సలం జెట్టి "ఫలము తొనరగకుంట 
యించుక భంచి. పళ్కెసంగింప నర్జంబు. 
చేత నిష్టురముగ. జేయుటయును 


గ్‌2 ఆం|ధ కామందకము 


ఆమె కుపితు నట్టులుంట కోస హేతువు దేక, 
తణి( (బ్రసన్ను1దయ్యు మెణయు ఫలము 
ధీడక యున్కి, ర_క్తిహీను డొవిభునకు 
గసజుతు లం|డ్రు నీతి నెణుగువారు ॥ 


సః చేదంగం జనుదెంచి జీతంబు అడిగిన 
జూచి వేగిరమున లేచి చనుట 
మర్మముల్‌ నాటంగ మాటాడుటయు రహ 
స్యమునందు సందేహ నుందుటయును 
జేసీ నేరములు గల్పించి దూషించుట 
జీతంబు దిగడ్రొబ్బి చేరుటెందు 
ననుకూలగతి నిజమైన మాటాడిన 
వాయెడ దబ్బణ వేయుటియును 


గ్య గడంగి మాటాడ నడుమనే కాదనుటయు 
కయనమందును యత్నంబు నముకొనంగC 
బోయి నేవించినను నిద్ర జోవురీతి 
నుండుటయు గురు రక్త బేకుండుసతికి ౪ 


కొంగ నంతతమును గలగుణములు 
చింతింపసక దూషణంటి చేయట కోపా 
క్రాంతుం శయి వేండిచూపుల 
నెంతయు జూచుటయు' గుజణుతు లితవడయుటకుకా ౪ 


'గీఇ ఇట్టి లకణములచేత నెప్పడు. గరుణ 
గలుగుటయు లేకయుండుట దెలిసి ఇచిట్ల 
కరుణ గల్గిన సతిం గొల్వ( గడంగవలయు( 
గరు లేకున్న € గొలునరగా4 గాదు పతినీ ౪ 


స 


Sou 


Joi 


Son 


Son 


శం 


శం 


తృతీయా శ్వాసము 


ఆవదవేశళల. జెడుగ్లై 

దీపించిన రాజునై న దిగవిడువంగ రా 
దాపదవేళనె యేలిక 

గాపాడినవా(డు మిగుల ఘనుడు దలంసజా ॥ 


అలమటలు లేని వేళల 

మెల(కున శొర్యంబు( జూపి మించరు నుజనుల్‌ 
బలభువగు నలముట వేళనె 

మెలకువ శౌర్యంబు.( జూసి మింతురు సుజనుల్‌ ౪ 


వినుతింస6 దగి ప్రమోదం 

బనువుగ ఘటియింప నధికు అగువారికి జే 
సిన యుపకారము లల్పము 

లన వెలసియు నధికశుభము లడరంజేయుకా ॥ 


జనపతి యనుచితగతి నడ 

చిన మాన్సుట మంచిపనుల. జేసినయెడ.: బా 
రును గూడుటి సద్వ_ర్తన 

మనం దగు మిత్రులకు బంటులగు హారలకేళా ॥ 


మానినుల( దగుల, మద్యం 

బానుట విడకున్న, జూద మాడెడు నెడలకా, 
మానుపవలె భూమిపతిజా 

మానితగతీి. దగునుపాయమార్గంబులనేళ- i 


చయంగ రానికార్యము 

జేయంగా€ జూచు విభుని. జేయకయుండకా 
జేయందగు. దా రటుపలెం 

జేయని నరు లతండు: దారు. కెడతండుదురే ॥ 


ఫ్‌ 


80 


A 


త్రి 


33 


§4 


ర్‌ 


Sou 


Sou 


పం 


Soi 


Son 


ఆంధ్ర కామందకము 
నయమును వినయము భ్‌ క్‌యు 


Ey 


భయము వెలయ నయ్య యనుచు భటులు ' “జయా జొ | 


నయ దేవన నాథ జీవే భే 
క్ర యథార్గో కలను జనపసతీని( గోల్వం పం st 


తన విభుని మనసు రా౭గొ 

ల్చిన యట్టిద మంచినడక చీవకులకుం: జే 
స్ప పకటం జేయునాతండు 

తన వశముగ( జేసికొన(డె కానపున్రై. నకా ॥ 


బల ముత్సాహ్తాము బుద్దియు౬ వ్‌ 

గలఘనుల కసాధ్య మెద్ది' గలి వీధరణీ౯ా 

తల పెజింగి తిరిగి తీయని “| 
పలుకులు గలహరి కేందు( "బగఆయ( గలి? 


f 


ఎలమి గలతల్లీ మైనను, 

నలుగదె తాం 'సోడువెట్టునపు; 'శటుముగమై | 
యల బుద్ది విద్య చెందని | ము 
యలనులే' పె ్యల్పతోషుపన' పారలవైళ గ 


గ 
herr ణే as! 


ఎవ్వరు శూరులు పండితు . 
చేన్వరు నేవో(ప్రకోర 'మజిలగి కొలుచు వౌ 
కెన్యరు, వారిది సుమ్మీ 
యువ్వనుధావరుల కలిమి 'మరతయుల 'జల(పకా i 


అరయ (గ గర. డైనను 

నిరతము బీయ(డగుచు? డనరు నృవత్తుల శధదుకా. 
థర టుధులు ,చెప్పిన్టటువలె( నె 

జతీంథవిపంగ 'స్యచేనట్టి సష్టినుం అ Iw 


శ 


నీట 


oy 


#8 


39 


40 


41 


sof} 


OR 


క 


కం 


కం 


తృతీయా శ్వాసము | 


మించుగ జీవనం బొసంగి మేఘుని లీలంగ నెల్ల వారి( టో 


~~ 
at 


షెంచం దగుకా మహోన్న తులం జేకొని మానవనాథు, డిట్లు టో ఎక్‌ 


కషించంగ బేనిరాజులను జేరరు భ్యూప్రజ లెందు లోకమం 


దంచలు సకల తగునట్టి కొలంకులం చాయు కె వడికా ॥ 42 


కులమును శౌర్యంబును వి 
ద్యలు శీలము నిట్టి వెల్లం దలంపసరె యియ్యం 
గలవానినె గుణహీినుని. . 


గులహీనునినైై నం జేరి కొలుతురు భృత్యుల్‌ ॥ 


ఇయ్యనివారల( గాలునరు 

నెయ్యముతో నిచ్చువారినే. కొల్తురు షా 
భియ్యని యావల( జేరునె 

సెయ్యలు దమ తల్లులై_ నం జ్రేమముకోడకా 1 


కేళలదలంసక ధరణీ 

షపాలు(ండు దను జేరి కొలుచుభంట్రిక వారం 
జాలిన పనికొలందిని దా 

వాలాయమ్ము జీత, మీయువలయుకా. వేశ్యా 


కాలము దేశము బాత్రము.. : 
జాలంగా నెజ్‌ంగి ,యైియ్యం జను జనఫతి. బా, 
నాలాగున నీ నేరని 

పాలను ఢగుర్లాజా, నిండ్రష్టాలై. పోవుకా + tt ' 


ఆనిశంబును ;నుజనుల్లు క 
వనేడీ .ఛహ్మాత్రత్రయంట్లు, ఇన్లి గానివి రా 
జాన, కంచు నేమిఫలమగు( ..... ౧ 
దనభండారంచే చెఢడుట, తక్‌. నెందుకాటి 


43 


44 


ర్‌ 


46 


శ 


కం 


Te" 


జీ 
కం (1 


వం? 


కం 


చం 


ఆం(ధ్ర కానుందకము 


కులమును (బ్రాంతణికము వి 

ద్యలును స్వభావంబు శూరతయును నయోవ 

స్థలు దెలిసి యాదరింవణా 

వలయు బతి మహాత్యులై న వారల నెల్లకా 11 48 


మనసరులగు సత్క్కూులజుల 

ఇనపతులు దిరస్కరింప6 జన దెవ్వేళజా 

ఘనముగం దిరస్కరించిన? 

దను నొన్వంగం జూతు రొండె తను విడుతు రిలకా 4 4§ 


ఇల బేదలైై న వారిం 

గొలందిగ6 ౬ ౫లపోరి సాధుగుణయుతు లై. నకు 
ఐభియింపనలయు వారల 

బలిసిన బతి సిరుల మిగుల (బబలింతు రిలఖా 1 50 


కులము గుణంబును గలవా 

రల నీచుల సమత నడపరా దధిసతి కి 

య్యిల( డారతమ్య మెజట్‌6(గిన 

నలరుచు. బేదైనం గొలుతు రతనికా భృత్యుల్‌ 11 గ్‌] 


గాజును మణిసమముగల గను 

దాజును (బ్రజపట్టు చేనిరాజును గొలువుం 

జేజంబు లేనిరాజును 

రాజనుచుం గొలువ రండు రసికులు ధాత్రికా 1 ర్‌ 


' ఆనుపవలీల( గల్పుతరునందును బోలె మహాత్యు తల్ల నే 


. జనపవతి€ జేరి సొఖ్యమున6 జొలంగ మించు రతండు సంపదిణూ 


ఘనత వహించి సన్నుతులు గై గె కొనుచుకా (బతుకొందు నెట్టిచో 
ననయుచు సజ్జనుండు ప సిరికిణా ఫలం క (1 


“on 


శం 


చం 


శం 


= 


కం 


తృతీయా శ్వాసము గ్‌? 


చెలులును (బొజ్జులు. జుట్టం 

బులు నాప్తులు గలసి మెలసి భోగింపక ని 

పషృలమై దలమై చలం గడు 

కలిమియు( డానేల యట్టి ఘనతయు నేలా ॥ వ్ర్‌శీ 


కలకౌల౭దిం బంచీపె బ్దుచు( 

జెలికాండునుటబోలి సంత తసిలం బలుకుచు భృ 

త్యులు గలుగ నడచు దొర కీ 

యిల యెంత జగ_త్తియంబు నేలంగ వచ్చుకా !॥ క్‌ర్‌ 


మునుపె పరీక్షనేసి నయముం (వియముం దగ నాప్తుల్లై నస 
జ్ఞనముల నాయపెట్టునెడ సంతతము౨ దగ నిల్చి వారిచే 
స రాజవర్యుండు ధనాదుల౬ గూమ్చుట యొస్పః సీరముల్‌ 
దనకిరణాళిం బీల్చుచు ముదంబున6౬ జెందెడు భానుండుం బలెకా ॥ 


తోలుత నధికారితసమున 

నలవడి యానంక లెజింగి యత్నము ధనముం 

గలిగి శుచులై నవారల 

నిలజే. డాయాయి సనులయెడ నిల్చ్బందగుకా ॥ ర్‌? 


మంచితనంబువారి జనమండలి మెచ్చినవారి లంచ మా 
సించనివారి యత్నములు చేయుచు నుండెడివారి. దాం బరీ 
క్షించినవారి నేరుపులం జెందినవారి నిజంబుచేం గడుకా 
మించినవారి భూవిభుండు నిల్పందగుం బఇనులందు.౬ బటొందుగణా 


ఏపను లెజింగినవారల 

కాపనులగె చెప్పి సేయుమన దగు( బతి కా 

రూపాది విషయములక్రై 

యేపట్టున నింగ్రియముల నెసంగించుగతికా 4. ది 


ర్‌రీ 


భoంn 


శ్‌ 
చం! 


శ 
Sol 


An 


=a 


శం 


ఆం|ధథ కామందక ము 


కొలుచు కొటారులందు నృపకుంజరు( డెంతయు నా్తు నిల్చి తా 
గలయం౭య గనుంగొనకావలయు గల్గినయాయము కొద్ది వెచ్చముం 
దెలిసి యొనర్ప6(గాందగు మదింపక యొందును ధూమిభర్తకుం 
నగొలుచుకొటారులే క దయకుంఠితజీననహేతువుల్‌ మహిజూ ॥ 


చజువులు గట్టుటల్‌ గృహములు సేయుట వాడల లెక్కచేయుటల్‌ 
కరులను బట్టుటల్‌ గనులు గై. కొనుటల్‌ వనదుర్గ సేతువుల్‌ 
పొరయుట 'సేరమాడుటయు “భాస్థలి నిట్ట్‌వి యష్టవర్ల మౌ 
నరపతి వీని. గూర్చుటకు నమ్మినవారల ఉర టా 1 Gi 


ఇలజే( డీవ్యవహారము 
నలనం గడుంబేదలై నవారలు ప్రబల 
గల రా యా వ్యవహారం 


“బుల వారల కడ్డపాటు వో జేయందగుకా |! గలా 


(క్రంపగొట్టించి 'నేద్యముల్‌ గలుగంజేసి 

పెరు దలకొన( గాపాడం బించి ఫలము 

గలుగుచో దండయు_క్తిని గాంచియుండం, 

జేయంగాందగు నటులై న సిరుల జెందు 1 గ్ర 


వై'రులచేత దొంగలగువారలచే నధికార్లచేత భూ 

మీరమణుండు లోభమున మించుటచే జనవర్లచేత ని 
ద్ధారుజికికా భయంబులగు దా నిటు లై దువిధంబు లొభయం 
బారసి వేళయందె ఫలమందుట మేలు త్రివర్షవృద్ధిక్తై ॥ 64 
బలసి యేదురొడ్డి గరువం ” 

బులు గల తటే దకతల! బుండ్లునుబలేం దో 

నిలజేండు చీల్చివేయంగ ల 

నలయుం గడు ధూర్త వై నవారు జేజవజా / - 65 


(న 


సే. 


తృతీయా శ్వాసము 59, 


ఒనపతియం దల్పంబై. 

ఉనరిన ౮ నుపకారమై న దాం జేయంగడం 

గిన జడు(డుకా 'జెడును జితిం 

గనుంగొని పడి మిడుత మడియుకరణికా ధరణికా 1 66 


భూసలయంబునకా విభుండు పోషణ మెందు నొనర్చ లెస్సగా 
నావులు పొలు పిండుగతి నన్నిటం (బ్రోది చెలంగ( జేసినకా 
దీవలు పూవు లిచ్చుగతి ఢీరతం జేకొని [ఫ్రోచెనేని తాం; 

గావల నన్నయర్హములు గన్చడ ని.త్తుర్దు వేడ్క_తో, (బజల్‌ ॥ 67 


భండారం బొనగూర్చ(గా వలయు భూపాలుండు యత్నంబుచ 

నిండార న్మదియందు నాప్తుం జతురుకా నిల్పందగుకా గీ ర్తి అ 
పహ్కోండంబంతయు మీఅసీవలెం (ద్రివర్గాపే వేక్షతో వేళలజా 

ఉఎండారం జితలోకు(డై. మిగుల నుద్దండ(ప్రతాపోన్నతిన్‌ nu 68 


తనకుం గల్లినకల్ళ్మి యంత యును దా ధర్మార్ధమై "వచ చ పె కం 
ట్టిన ప మ ళు మిగుల గా కీవుల్‌ ఘటించుం ఛరి 


: తిని జేజేలకునై_ కళల్యరునతో దీపించ గా నిచ్చు చం 


కం! 


&i 


(దునినిర్‌ పీదతనంబువోలె జగదారూఢ(ప్రభావోన్నతిన్‌ u 69 


ఇతరుల గడు నమ్మక యే 

గతిం గార్యం బౌనరు నటులయగా నమ్మ ౭(దగుళా 

క్షితిసతికిం దలఃప “బృహా 

స్పతే రవిశ్వాన” యనెడి శాస్ర్రముకల్మిన్‌ ॥ 70 
నమ్మంగ రాక యుండెడుజనమ్ముల నమ్మంగ( టోల దెట్టిచో 
నమ్మం నర్లు లె వై తగుజనమ్ములనై_ సను దాను మిక్కి. లిజ 4 
నమ్మంగరాదు మ్‌ నమ్మిన ఘనజ మగు సంపద వారిసామ్మె యౌ 
నిమ్మహి6, గాన రాజులకు నేవ్వరి నమ్మ గ్రకాతా నెమ్మదిన్‌ ॥ 71 


60 


4 


మః 


4h 


గ 


క్‌ం॥ 


Son 


ఆం(ధ కామందక ము 


ఎట్టి యుపాయమార్షముల నిమ్మహిలోన జనంబు చి _క్రముల్‌ 
గట్టిగ వప. 'వెలి( గన్సడువ స్తుసమూహ మట్ల తా 

నట్టి యుపాయమార్షముల నందణిచి_త్తము తెంచి మమ 
నెల్లన యోగిరీతి ధరణీధవు(డుం జెబువొందంగాం దగున్‌ ॥ 72 


తనబారితముచేత నెట్టియెడ మోదం బందుచు న్మించుభూ 
జనులుం బంట్లును గల్లి దుర్హయగతిం జాలింపుచుం డేనియల్‌ 
సిబుకం బల్యచునుండు ముతత దా శీలంబు నేర్పొందు నా 
ప్తనిపై నెంతయు రాజ్యభార మిడినకా బొల్పొందు దేజస్వియై॥ 
కంటక శిక్షణ(ప్రకర ణము 
సంతత మాదరంబున. బొసంగుచు లోకమునందు వేదమం 
దెంతయు నేర్పుతో మెలంగి యెయ్యెడ నేర్పరు లై నసజ్ఞనుల్‌ 
సంతసమంది కొల్వ( దనసద్దుణముల్‌ గనుపట్టుచుండ బా 
హ్యాంతరరాజ్యచింత వసుధాధిపవర్యు డు "నేయ6గాం దగున్‌ ॥ 


దేహా మాంతరరాజక్టంబు( దెలిసి చూడ 

బాహ్యారాజ్యంబు రాష్ట్ర్రమై పరగు నొకటి 

కొకటి కాధారమై రెండు నుండు గాన 

యిట్టి రెండును నయవిదు నేక మంండ్రు ॥ 75 
బలు నగురాజ్యాంగంబులు 

గలుగుట రాష్ట్రంబువలనం గనుక ధరిక్ర్‌ 

తలనాథు(డు యత్న ముతో 

నలుపుగ రాష్ట్రింబుపాలనము చేయ(దగున్‌ ౫ 76 
జనముల రకీంచుటయే 

జనపతికిజా ధర్య మట్టిసద్ధర్య్మము ని 

లును జనపతితను వటుగన( 

దనతను వనికంబు (జబ్రోవందగు నాయమునన్‌ ౪ 77 


కం॥ 


శం 


కon 


శం 


వ 
గ్‌ 


వ 


తృతీయాశ్వాసము 61 


ధర్మార్టం బగుహింసలు 

ధార్మికులై. మునుల చోలి తగురాజులు ము 

న్నీర్మలులై_ యొనరిచి రిది 

ధర్మము గావున వధింస6ందగు పాపాత్యున్‌ [1 76 


జనపతి ధర్మము. దప్పక 

ధన మార్చింపంగవలయు ధర్మముకొణ 3 

జనులను వీడింపుదు రే 

జను లనిశము వారిచేత శాసింపందగున్‌ ॥ 79 


ఎట్లిది మె త్తురు సజను 
టె జ 
లట్టి దెపో ధర్మ మనంగ నలరుం ధరలో 
నెట్టిది మెచ్చరు సజ్జను 
లట్టిదియ యధర్మ మనలో నలరుచునుండున్‌ ॥ 80 
జనపతి సుజనుల మర్యా 
దనె మెలంగుచు వినయమునను ధర్మ మధర్మం 
బును దెలియుచు( దా భూ[పజ 
అను దోవ దగును దూపష్యులం దునుమందగున్‌ ౪ $1 


అవ్విధం బెట్టిద పేని. $2 


అధిపు చనవరులగుచు రాజ్యంబు। జెణుచు 

పాపకర్యుల మూకలై పరగువారి 

నొక్కండొక్కండుగా నేని నుండువారి 

దూష్యులని పల్కుదురు నయధుర్యు లెందు ॥ $3 


అట్టి దూష్యజనంబులం జనంబు లెవ్యరు నెణుంగకుండ ధనంబు 
చేతనై. నను గై దువులచేతనైై న నుపాంకుదండ (ప్రకారంబున 
దండింసవలయు నొండె, 'లోకళ శువులని సకలజనంబులచేత 
నిందనొందించి (ప్రకాశదండంబుచేతనై_ నను జంసనభయు నందు 
నుపాంళుదండ(ప్రకారంబు. క్ల 


ఓసీ 


రి 
sil 


ఆ|| టె॥ 


ఆంధ్ర కాదుందకము 


యాష్ముని గుట్టున దో_డ్రేరగా6 బంచి 
పొడగని పొమ్మని పొంకపటచి 
కానరాకుం డెడుక్రై దువుల్‌ గలవారి 
నతని పిజుంద రా ననువుసజచి 
కు నమ్మిక గలద్వారపాలకులచే 


3 
(tr 
= 


దూమ్యునిబంటుల దొలంగ6 దోలి 
లోపలిచావడిలోనికి రప్పించి 
యతని. జంపగ నంపు నాయుధముం 
వారిచే లెస్స నేరముల్‌ వాని కెజణుక 
పడంగ నొనరించి లోకంబు (బ్రతుకనలసి 
సిరుల మిక్కిలి నభినృద్ధి( జందవలసె 
వాని. జంషపించవలయు “థూవల్ల భుండు i 


అధికదండనమున నలికిపోదురు (ప్రజ 
యల్పదండనమున నలుకలళుందు 

రిటుల౬ గాకయుండ నిల నేలుపతి యుక్త 
దండనంటబె కలిగి యుండసలయు ॥ 


'అం॥ తలకొలిపి మొలక పై రుల 


on 


బలియంగా6 జేయ' నవియు ఫలమిచ్చుగతికా 

చెలిమి దగ త్రోవ వేళనె 

పంచమమంస6గళగ నేర్తు రెందు టజలం బతికిన్‌ 1 
రాజపుతరక్షణము 

కడు నర్ధలోభములచే . 

గొడుకు షరి వభుని. జెటుపంగోరుదు' రగులకా 

కొడుకుల ముసునగవనలయుం 

బుడము పతకమే న దాను బౌదలుట కెందుజా 1 


రిక్‌ 


86 


87 


88 


శో 
రె Olt 


గ 
fel! 


కon 


కం 


కం! 


అnనె॥ 


వవయు అయి పరిభవించినం 
జదుసరె తోఒబుట్టునై_ న జనకుని నే నేసన్‌ 11 


ఏకడల మ తులె తను 
ల) మొడా 


రాకొమరులు నెణువుచుండురాజ్యము (బో పా 
జేకుజుట దుర్లభం బగు. 


గకొని ప్పలివాతం బడినకండ యనంగన్‌ 1 


తము. (టోచువారినై నను 


దవమకముతో. గొదువ గలుగుతటఆి. చలు రు తా 


కొమరులు భువిలోపల సిం 
హాముకొదవమలనీల( జాల నాలరు అగుచున్‌ 1 


వినయము గలుగుచు మెలయగయగ 

చనయుల శికింసవలయు ధరణీవతికిజా 
వినయులు గాకుండినకన 
తనయులచే6 గులము బలము దలముం జెడదే 1 


వినయము గలుగుకులప్ర్రీ, 

తనయుని యువరాజు సేయ దగు నెయ్యెడలన్‌ 
వినయము వేనికుమారుని' | 
బనువడ వదగజమూలీల చంధింప(దగున్‌ |" 


ఓజ గేడనె న రాజబత్రున్‌ "వెళ్ళం 
wes 
దోల దగదు ' వెళ్ళం దోలెనేని 
యళతండు గడు (బ్రయాస్న, మంది శత్రువు లై అస 
ఆను ల ( గూడి యతని. జదుపుం గాన 1 


గటి 


ట్టి 


91 


93 


94 


64 


కం॥ 


కం 


కon 


కం 


ఆం(ధ్ర కామందకము 


వెస దండ్రి చెప్పినట్టుబె 

కసరక న్నర్హించునటుల6గా నెల్లిపుడుకా 

వ్యసనా శ్రయజ నములచే 

వ్యసనము గలసుతుల వెతల నందించ( దగున్‌ 1 


ఆత్మరకితక (ప్రకరణము 
ఇలవే(డు మోసపోవక 
తెలివికా విష మిడకయుండ( దెలియం దగు. ప్రి 
టల వలువల? దొడవుల శ 
య్యల భోజనపానవాహనాదులయందున్‌ ॥ 


విషహార మగుమణు లిడికొని 

విషహర మగుజలకమాడి విభు. డొందిందగుజా 
విషరహిత భోజనంబుల 

విషహరు లగు వెజ్జులుండ వేడుకతోడన్‌ 1 


విషపరీఇెవిధానము 
ఇలలో: గోతులు గొరవం 
కలు రాచీలుకలును విసము గనుకొనినం బా 
ముల గనుగొనినను గడు గూ 
తలు జెట్లు నటం|డు సీతిత_త్త్వవిధిజ్ఞుల్‌ ut 
విషము. జూచినవేళ విషయు_క్ట మైనస 
దార్థ ంబు( జూచిన యట్టి వేళం 


దబక బాటుచును గోంతులును రాచిలుకలు 
గోరువంకలు సారె గూంత లిడును 


"కన్ను లెజ్జగం కాయ గలహంసలకు నెల్లి 


మణి మదంబును జెంది మలయుంగొంచ 
మదకోకిలంబులు మరణంబు. జెందును 
వెన్నెల పులుగులు వేగ బడలు 


95 


96 


97 


98 


oll 


"0౪ 


గీ 


శం 


తృతీయా శ్వాసము 
నిందు నొక్కటిచేనై న నెందు లెస్స 
దాం బరీకించి ధారుణీధవున కెపుడు 
భోజనము జేయ6దగు నిట్లు భోజనంబు 
జేయుచుండిన6 బతి హాని జెందకుండు ॥1 


నెమిలియు దుప్పియు( బాము 

నమలుం గావున విభుండు నగరులలోం. దా 
నెమిలిని దుప్పిని సతతము. 

దమితోడుత౬ బెంచి విడువందగన లీల నిలన్‌ ॥ 


జగతీపతి భుజియింప 1 

దగు నన్నము మున్ను వహ్నా౭ డా నిడి 'ఏిషముల్‌ 
దగ నెటింగినపతుల కిడి 

తగులీలం బరీకం జేసి తగు భుజియింనకా ॥ 


ఎందు విషముండు నన్న ంబు లిడినయప్పడు 
నలనగువముంటచే నగ్ని నల్ల నగును 

యా . ళా 

దొదలి చిటచిట మనెడి చప్పుడును బొడము( 


బులం(గులకు నెల్ల మరణంబు గలుగుచుండు ॥ 


చలువల నందుట పెజచా 

యల జెందుట యొండియుండు టార్ష్భం బనచుటజా 
నలుపైన యావి గలుగుటి 

తలంప విషాన్నంబునకునః దగుచిహ్నాంబుల్‌ ॥ 


ఉడుకుతణి నన్న, నురుగులు: 

సొడముట తావియు రసంబు€ బోవుట' స్పర్శం 
బుడుగుట యెండుణయును విష, 
మిడంబడుకూరలబకు . గులుతు లివి యెఆజు6ంగం దగుకా న 


85 


gd 


103 


ig 


ita 


+03 


104 


‘66 


కం 


శం 


కం 


ము॥ 


ఆంధ కాముందిక పి 


ఘన మగు చాయలు గలుగుట 

యును కాయలు దేకయునికి యూర్ల కముగా6 టై 

కొనుదేకలు నురుగోందుట 

లనిశము విషయు క్ల మగుపదార్థముగుణుతుల్‌ | 105; 


జలములయెడ మధువున( గో 

యిలచాయల. జెంది పోల నెలుపై దధిలో 

సల రసముల నలుషప్రై విష 

ములు గలసిన పెకి రేక మొనయుచు నుండుళా 11 HG 


ఉడుకక యుండుట మాడుట 

గడు జిముడుట నల్ల చాయ గలుగుట మతి య 

ప్పుడ వాడొందుట విషముల 

నిడునార్లిపదార్థములకు సప చహ్నంబుల్‌ [1 107 


భువిలో నెండినయట్టివాని కి విషంబుం జేందినజా సూకత్ష్మజం 
తువు లెల్లం బడి చచ్చు చేరువకు రో దోడోనగుం డాయ మహా 


రయ ime గట్టివ మణి మృదుత్వం ఐ బందు( దా గట్టి 
'స్తువు వేగంద సఫల: తుందుమురులో దోషి శ్రయర్వేంబుసకా॥ 


కస్పడంబుల రత్నక కంబశంబులయందు. 
టొగవన్నా మచ ఏలు బొడమియున్న 

దారంచు తెగుటయు( దగిన నూంగునకుసు 
రోమంబునకును జోజుటలు గట్లు 

మతి లోహమునకును మణ్బులకు నల్లని 
యడును6 బూసినయట్లు' దొడరుటయుసు 

కాలతిసంతతియును గొరవం' బుడుగుట '" 
సామర్థ్యమును సుఖస్పర్శ మడ॥6గు 


An 


“oll 


౨ 611 


జయే | 


శం! 


కం+॥ 


తృతీయా శాంసము 


డాదిగా( గల్లియుం డెడునట్టి వెల్ల 

గుటుతు లగఏచుండు విషముల౦. గూడెనేసి 
యిన్ని విధముల విషమిడు “టెజు(గవలయు 
సీతిమార్షం బెజింగినన్సృసవరుండు ॥ 


654 


109 


పలుకులు కొంకి (మాన్సడుట, పల్మరు దొటిలి నాల్లుదిక్కు._లకా 
గలయగ.6౬ జూచుటల్‌,జెమట (గమ్ముట కంపము బుట్టు టాపవ్పలిం 
తలు మొగమెండి నల్ల (బడి తారుటలుం గడు. జంచలించుటల్‌ 


సీరును మధు వౌషధములు 

నారసి యొనరించువాని కవి మున్నిడి తా 
నేరుప్పతో. గొనవలయును 
భూరమణు (డు (ప్రతిదినందు భోజ్యాదులతోకా ॥ 


తొలుత బరీక్షింపుచు ము 

(దలు బెట్టినభూషణములు: దావుల పూవుల్‌ 
es మొదలే నవి 

యెలమి౯ గలుగు 'బంట్లు బతికి న్‌యంగో కం 11 


తనకుం బరరాజులు పని '. 
చినవసనువు లెల వేగం జేకొన కెందుకా 
ponte.) (aa) 
మునుపే పరీక్షింపుచు. గై. 
కొనగా దగు, వాత్మహితము( గోరెడిపతికిజూా 11 


,ఘమిగులంగ నితవరులగుచుకా 


దగున్నాప్తులు (పోవవలయు ధరణీవిభునిజా * 
బగనారివలన దన వా | 
రగువాళ్లబ్లఫలన. హాని యడరకి. యుండకా ॥. 


"పెలుచందనంబునకావిషముంబెట్టిన వాని కిం జిహ్న ముల్‌ మహికా॥ 


111 


112 


119 


114 


క011 


Son 


Wa 


శా 
చ 

అనీన్‌ 
వష 


ట్య! 
కోన్ని 
కక! 


tet 


ఆం(ధ్ర కామందకము 


పల్ల కుల నందలంబుల భద్రకరుల 
గుట్ణముల స్‌ లెన్సయగా గుజుతు లెటింగి 
యెజి(గినటువంటివారు దే నెక్కవలయు 
నాత్మరక్షణ మొందుట కవనివిభుండు ॥ 


దొర మిక్కిలి యిరుకట మగు 

తెరువున నెన రెజు(గకుండు తెరువున నెచ్చో 
నరుగుట కొజగా దందురు 

ధరలోవల నీతిశాష్ర్రతత్సరు లెల్ల జా ॥ 


కనుగొనినపనుల నితవరి 

తనమున [బాతజికమునను దగువౌరల నేం 

దును మంచివారి దెలియుచు 

జనపతి యేర్చజచి యునుపంజను( దనచెంతజా 4 


ధార్మికులు గానివారల( దా నెజుంగు 
దోసకారుల నవమానితులను బరుల 

వలస వచ్చినవారి. గ్రూరుల నెణీంగి 
దూరమున బాయవలయును దొరల కెల్ల ॥ 


ఆరులయోడ లం జదర(గ నడ్డ పెట్ట 
బడెడునోడ బరీక్షీంపంబడనిపీలి 

కాం[డ్రు గలయోడ సెనుగాలిః గదలునోడ. 
జాంతయోడయు నెక్కంగా6 బతిక్‌ం దగదు. ॥ 


నరపతి వెట్టబెట్టగు దెినంబుఅ+ (గ్రీడలు సల్పం వొత్పగుకా 


15 


[16 


[18 


119 


సరసుల బెద్దమీలను మొసళ్ళును వీడంగం జేసి: యూ ప్టతం 
మరగిన చైన్యముల్‌ దను6గనజా దగనుండ. నోనర్సి ' కొచునో 
దరములతో హితుల్‌ నతులు బోను వినోదమ మోద మంది (గజా 


ఉ 11 


దె 
శ "il 


Gi 


ల లో 
OU 


Fa 
Son 


తృతీయా శ్వాసము 69 


కానకుం బోక చేరువున€ గన్న డి కంటక శుద్ది నొందును 
ద్యానమునందు జవ్వనము నందుటకుం దగులీల భోగముల్‌ 
మానవనాథు. డొందందగు మారునిచేత మదించి యెంతయుకా 
దొనటు మోసపోక అలనావలనాకలనాభిరాము(డై 11 121 


ఉచితమె పోవ రావచ్చియుండి యా_ప్త 
pn PT.) 
రకితంబగు నడవికి రాజు లక్ష్య 
మెటు(గుటకు నరల్పిభోజనం జెసగువేంట 
కరుగందగు ను _త్తమంబగు హాయము నెక్కి 1 122 


దిద్దుబ గల్లి శుద్ధిగని జి యనినంత సమీరు మీరుచుకా 
ముద్దులు 'సలుూతేజి నృపసముఖ్యు(డు "వేడుక తోడ నెక్కి. ము 
న్నొద్దిజనంబు గావలిగ నుండెడుకానకు వేంట పోందగుక 
దద్దయు న్నాష్టసీమకును దాం జలలక్యనిశీక్షణార్థమై 11 128 ' 


అరసి సమీసకాననము నై నను గంటకళుద్ధి చేసి భూ 

వరుఃడు నిజా ప్ప లై నప రవోతయు లాయితీపాటుతోడ' ఠా 
నరుగుట యొప్పు వ బలువై. తగుకానల నిక్కమైనచో 
నిరతము నుండరాదు నృపనీతిరహన్యవీచారళాలి కిలాn॥n 124 


తనతట్లి యింటి క్రై నకా 

జనపతి: 8 యెచ్చరికతోడం జనగాందగు6 గా 

వున నడవికి జనియెడీచో6 

దనరంగ నెచ్చరికె లేక తగునా' యరుగకా || 125 
ధూళి జల్డుచు విసరెడి 'డొడ్డగాలి 

కాలమందును 'జడివానకోలమందు " 

మండు వేనవియందును మబ్బులోన' 

నరుగరో దెందు సుస్థిర డై నపతికి 11. 126 


70 


నం॥ 


క్‌ం॥ 


కొం! 


son 


కు 


సం 


ఆంధ్ర కామందకతము 


తలకల ముల్లి సిల్లి నల కట్టికవా రిరువంక సెంవడిజా 

దిలగ నొనర్చి దూరముగ దారు భజింపస బలంబుసపెంప్పసొం 
పులు దగ రాజవీథులనె పోవుచు వచ్చుచు సుండంగా6 ,దగుకా 
జెల6గి నిజోన్నతుల్‌ జనులు చెంతిలం జూడ నృపాలమౌ ళికికా!। 


ఇలటజే( డుత్సవముల యా 

తల మూ(కలయందు నెంయతిటీ సందడు అ 

గల మగుచోట్లకు( బోరా | 

దలవున వేగిరము చను టయముగా చెంచుజా |! [28 


తలపాొ (గలు నరచట్టలు 

గలిగిన మరుగుజ్జు “లన్నగాండ్రును వేదిం 

గొలిచి తక మెల(గకళా 

వలయును జనపతియయు? దినదు నగరులలోనజా it 129) 


తల పెబు(6గుచు శుచిభావము 
గలిగిన త్తోపలియమాత్యగణము ము న స్తా 
గ్నులు మటి విసములు వెలిగా( 


'గల క్రీడల, (బొద్దు గడపగాం దగు. బతికిజా 11 . 180 


తమసన్నాహముచేం దనర్చి పనులం దక్షత్వముం జేర్చి యు 
_త్తము లౌవారలు సమ్మతింప మలంగజో దా నెంతయు న్నేర్చి ని 
తము నంతఃప్పరమందు6 గాచుజనముల్‌ ధ్యాత్రీపతిం గావ యు 
_క్షమగుజా లోనినగళ్ళ నుంషుతణి నిక్కం బై ననెయ్యంబునజా i 


ఎనుబది యేండ్లసత్పురుఘు వేంబదియేడులు గల్లునింత్తు. లిం 
దును జతనంబు మీజు మదితోడుత 'నంతిప్పురంబులోని కొ 
మినుల ళుచిత్వముం గనుచు, మెల్కువ వచ్చుచుంషజోవుచుండు నౌ 
జనముల దా రెలుంగ్నం దగు సంతతముకా నరనాథుషంపునజా 1! 


జ 
= ll 


“on 


or 


॥ తృతీయా శ్వాసము 11 


జలకందాడి మిటారి కుచ్చెలలు మించకా వల్వముల్‌ గట్టి యిం 
పులతో చక్కదనక్కనకామెజయుసొమ్ముల్‌ బూనితావుల్‌ గుబుల్‌ 
కొలుపజాగంధము.బూసి[కొవ్విరులుకెక్కుల్‌ నిక్క_గాదాల్చిచెం 
తల గొల్వందగు వారకాంతలు మహీనాథుం (బమోదంబునకా ॥ 


రాణింపం జలకంబు దీరిచి యొయారంబై మిటారించు టై 
ఠాణీనేలలు గట్టి క్రొవ్విరుల దండల్‌ చుట్టి భూషాళి వి 
న్నాణం బొప్పగ( బెట్టి 'కప్పురపు గంధస్ఫూర్డ్‌ గన్నట్లి మేల 
జాణల్‌ గాణలు' నై నవారవనితల్‌ రాజేంద్రు. గొల్వందగుజా ॥॥ 
వెలి దిరిగెడితొ త్తుల వ 

[కుల జోగులం గసటజనుల.( గూడి చరించకా 

వలదు నృపునంతిపురమున 

మెల౭గెడు వారెల్ల మిగుల మెల(కువతోడకా || 135 
కొనిచను పదార్థములు వ 

చ్చిన సనులుం డెలివింబడగ( జెప్పుచు యత్నం 

బనువొంద(గ రాం. బోవం 

జను నంతిపురంబులోని జసముల కెల్లకా 11 af: 


కనుంగొనినంత నంటికొనుంగాన తెవుల్‌గలవారి. జూడ “కెం 

దును నొకపాటి నొస్పులను దూలెడు ఐంటుల€ జూచి యాదరం 
చెనయంగం (టోవంగార దగు మహీతలభ్నర్తకు' నెంచ న్నార్తులౌ 
ఆనముల (6 టోచుకం కును (బశ _స్తతరం ఐగుధర్మమున్న దే॥ 18 
కొలుతం దా జలకంబు€ దీర్చిచటవల్‌ దోడో విరుల్‌ సొమ్ములుం 
గఅపం బంచుచు దేవియుం జలక ముకా గావించి రా జల్వలు9 
గలపంబుర్‌ దుణిభూషలుకా 'విరులు 'జోకం దోనె యుప్పించి చే 


చల గూడందగురాజాపింపెసంగం (టావున్‌ సొంపు గల్పించుచుని ॥ 


72 


కం 


రం 


చం 


ఆం(ధ్ర కామందకముూ 


తనయింటనుండి జనపత్‌ 

తనదేవినివాసమునకు దో నరుగంగా 

జనదు మణి యెంత(పీయుఃడై 

తనరిన వనితలను నన్ను6 దగ దధిసతికిజా tt 139 


భార్యయింటికి 6 జనీ భద్ర సేనుడు తొల్పి 

యాసపెతోంబుట్టుచే హతుడగుటయు 
నాలిగ్భహంబున కరిగి కారూళుండు 

తన తనూభవునిచేతనె పొలియుట 
(ప్రియురాలు విసముతో బేలా లొస్తంగిన 

వేగంబె కాశకావిభుండు పడుట 
జడలోన దాచుకుండెడుక _త్తిం దెలియక 

' రనుణిదేతనె విదూర్లధుడు చెడుట 


యటుల గరళొంజనము( బూసి యద్ద. మండ 

మేఖలయు నీయ. జారూస్య మేదినీశు 

లవనిమై రూప్యసంవీరు లగు ఉణ్‌ంగి 

యధివు(. డతివలయిండ్రకు నరుగదాదు 1 140 


పనితలచే విసముల్లదే 

జనఫతి యటు మోసపోక శాత్రనతతులజా 

వనితలచే విసముభచే (| 

ననిశము దా మోసపుచ్చు టర్త్‌ం, బెందుకొ 1 [4] 
పఠనూప్పజనులచేతనె 

నరవరుభాధ్యలుు సురత్సణము. జెందుదు. రా. 

దొరక్షుం గైననములు గా, 

దొరకుకా భోగ్రైకయు,క్తితో నిసాసరముల్‌ ౪ 142 


ఇ. 
Hh 


సం 


య. 


పో 


ot 


ou 


తృతియా శ్వాసము 7a 


హసమదడి య సము ' గోరుచు 6 


ee ne హాదల దప రా జా (క్రమం 
బున మదురా హోారుండై_ 
యసువొందగ నుచితరా!తులం దింపొందజకజా 11 143 


బునుజవిభుండు కార్యుగతి మాప్ప విచారముడేస 'నెలగవు 
చా 


. ల 
- 


ష్‌. నంచి లోనిగృహసీమల దానములు పవనం 
కములిల నాయుధమునందని చత చెఅంగ్ని gates 
కదు దసి కౌ పుం న చరిచారుబు నూరెల గాచియుందగ?కా 11 


మేదురనీతిమార్గమున మేల్క_నియుందెడు రాజు గర్లిననా 

ల్సి 

'కేదినిలో జనంబు బెలమిజూ సుఖిప్క త్తిని నిద్రంగాంతు ౭ 
వాదలు తేక మ త్తుండయి పారివుండూర కే నిద్రవోయినన్‌ 
మోదము*జెంది భూమిజనముల్‌ సుఖవృ త్తిన్‌ నిద్రంగాంతుళ 1॥ 


సదు 


ఎటులను రాజరాజ్యముల కల్లను రక్షణమం౦[డ్రు చొను చం 
దటుగన నెట్టివేళల ధరాధిప 'వర్యు౭డు ఎ నీతియు కుండ. 

యటులనె (ప్రోచుచుండి నెజయం బరిపాలసన మాచరించినన 
జటుల నిజ(ప్రతాపమున శతులం గెల్చ్బును6 జొల్బు నసంపదద్‌ 11 


విలసిత రాజధర్మయుత విశ్రుతభృత్యవితానవా ఐనా 
తులిత మసీషదూపష్యజనధూ_ర్త రవిఖండనదిక సద్గుణా 
కరితతనూజసంపదదిక స్థిర యాత్మసురక్షణ క్రమో 

జ వ అరిపుమౌళిదత్నరుచిడాలమనో జి పదాంబుజచ్వయా £॥ 


భూసుత లక్షణ చర్యా 

శ్రీనియత నిజానుజన్మచినతిమ్మమహీ 

శానవరత సం సేవిత 

తిసయ సుగుణాభిరామ తేజడోధామా 1 148 
పటి 


గ అంటు కాముంలదిక్‌ ము 


కం | a తార జో ఎరోరువో _ప్రవంశసంగ గ “రోం! వ నా 
అతో 


ఫరాబుతోల్ల నద్రమానిడాన “el డానబై భవా 
"కుర డగ. రా (గజా(గదుగ్రఘారి Bs 


త్మ రాళభచండ ఖడ్గదం శదండితారి మండలా || lt 


గాచ్యయు :--- ఇది శ్రీమన్యదిసి గోపాలవర ప్రసాద లబ్బనార సారస్వత 
~~ ళీ ఒఆకపష c క న్‌ ఈ జ ణా ఇ” 
కారదాకాజసగ్‌ గోత్ర ఆర్క-రాజ యెజనామాత్యప్వ్కువై సుక విజరు 

విఛేయ (శ్రీరామ కృష్తభ ర్తి నై భవభాగదేయ చేంకటనామధేయ 


ట్రణీతంబై. న కామంపక సీతిళశాస్త్రంబుస స్యామ్యుసు వీవిప్పు త్త 


న్‌్‌ 


అక్షణంబును, గంటక శిక్షణంబును రాజపుత్ర రక్షణంటును నాళ 
విక విచకణత్వంబును నున్నది తృతీయాశ్వాసము. 


ప ౧11 


ఇ” 
స 14 


“on 


తో త 


అభం శ్రే నే హే. 
లం (0) Ga) కక 


(| 


అంధ్ర 


చతు దాశ్వాసము 
థ్‌ 


పీక సుతిచతుర నీతి నిరయ నీపుజా 
అలనే మర! 

కేకహిత నంశతిలకథు 

nn 


కాకర కొండ్రాజు వెంకటాద్రి నరేంధద్రా 1 
అవధరింపుము,. 
శె 
మండలమోని (ప్రకరణము 


బలము భండారమును గల్లు పార్టిప్పం డ 
వమాత్యులను మంత్రులను "సూడి ుతుల అక 
గా విచారింపవలయు దుర్గముస సుండి 
ముహీవు సపెంపొందుచుండెడు మండలముల || 


పై 


పరిపూర్ణమండలుండై 

ధర రంజిల జేయుతుపీనధాముని మాడ్మి_.= 

బరిపూర్ణ పండలుండ్రై 

దిరతము విజిగీషువె న నృపతి దనర్చున్‌ || 
Ram 


జనపతీ విళుద్దమండల 
మున మెలంగెన రథికుటందమున నెటల్లపుడుం 
నతు నవిళుద్ధమండల 
ముస మెలంగ రథంబు చొక్రముంబలె సలంగఏడ్‌ ॥॥ 


ద 


ఆం కాముందకము 


ఇట్‌ విజిగీషు వై నట రాజునకు నమాక్యుండును. రాష్ట్ర్రంటును 
మురంబును భండారంబును బలంబును నియ్యదును బంద |ప్రక్కతు 
3న వారలు వలుకుచుండుదురు. మతియయును 
బృహాస్పతిమతంబుదార వ్‌ పంచ (పక్యతులకు రాజును మి(త్రుం 
పంనుంగూడ స_ప్పప్రకృతులం గలిగినది రాజ్యంబని పలుకు 
చుండుడు రిట్టి ప్రకృతులతోడం గూడికొని మహోత్సాహుండై 
యిన్నిటియందును నభ్యాసంబు గలిగినవా6డై శత్రువులం గెలువ 
నిశృాయించినరాజు విజిగిషు వనంబిరగుగటి విబజిగిషు వె న 
| cia ద్‌ 
రా జఇటివాందడనిన. (4 
జు 
కౌలీన్యాది విజిగీషము గుణములు 
కుంమును బుదియుజాగలిగి యుత్సాహియె 
క్‌ రు 
చి తజు౭డె వృదసవి యగుచు 
అవిద్య ౧ ధి 
తం నియ్యనేర్చి (ప్రగల్బు(డై సత్యంబు 
నడలక వనులఐదు జడరలేక 
కలగక Se గలిగి నస్వతంతు(డై. 
చెళకాలజాంయడ దిటము గలి 
భా దా గ 
యు నెళింగి మాటాడగా నేరిచి 
దకుండై గు_ప్రమంత్రంబు గలిగి 
మిగుల బోటరయె బ తి మే లెణింగి 
= వాయన 
వావకర్ములు గాకుండు బంటు గలి 
గు గ 
శాష్తదృష్ట నిజాచార చతురు(డై న | 
యతని విజిగీమ వండు మహాత్ములెల్ల ॥ 
ణా 


ల టి 


yy 
ry 


నే 


బహుళరాజ్యాంగు(డై_ బిడలికలను గెల్లి 
జాడ్యంబు6 జసపలత జాజసిడిచి. , 

చతురు(డై రకము ఛనని కోపముగట్లి. 
శరణాగతులన్లు . ఫత్నభత ౬ (బ్రోచి 


గ్‌ $f 


జ్‌ 
soll 


కం 


కణ ' శ్రజియు మండలస్వరూపం బెట్లన్నను బరాశరుండు విజిగిషులు 


చ్‌ తుర్గాశ్వాసము 
థి 


కం చనా పూర్వకవాళ్యముల్‌ వదరుచు 

నలమట లకు నోర్చి మలిమిగబిగె 
దూరకార్యజ్ఞు డొ దొర గెల్బు దొరయగు 

గుణము లన్నియును. జేకూడెనేని 
కడం (బతాపగుణంటై న. గలుగవలయు( 
దెలిసి చూడ (బతాపంబు గలుగువానీ 
కఖిలశత్రులు వెజతు రియ్యవనిలోన 
మృగపతికి నోడి యొది(గెడి మృగములనంగ ॥ 


అతుల (ప్రతాప నిధియగు 
పతి నేకొనుచుండు నెపుడు బలువగు సిరి నీ 
క్షితి. గావున నుత్సాహాము 
గతిచేత బతాపగుణమె కై కొననలయుకా tl 
ఇల నేకార్థ ప్రీతిం 
గలహించిన శత్రు వగుచుం గన బడు నందుకా 
టలవజ్జిగీషగుణముల 

నలరిన్‌ బెడిదంపు( బగతుండండ్రు నయజ్ఞాల్‌ 11 


పిటికి సోమరి కూరుండు పిసిండి చంచ 
లుండు మూఢుండు సత్యహీనుండు మోన 
పోవృునాతండు యోధుల(గావరించి 
పలుకునత (డును సాధ్యుండు పరుల కెందు ॥ 


మండలస్వరూపము తద్చెదములు 


11 


నరియు. నన్యోన్యజయేచ్చ గలవారగుటంజేసి వీర లిరువురకు 
శేకవ్రకృతియ కావున నసీవ్రకృతియ .. నుండలంబని పలంకం 


‘8 


ఆం(ధ కామందకము 


చుండు, వెండియు నతండే విజిగిష్యరులకు చేదం బగ౧ఎటం 
కేఎ వీరరిరువురు దొరల గలయది మండలంబని పలుకుచుండషం. 
కుటీకొని మతందులవారు విజిగీప్వరి మధ్యము లనియెడి 
వారు డొరలంగల యది మండలంబని సలుకుచుండుడురు 
టియు. మయమతంబువారు. విజిగివ్వురి మధ్య మోదాసేను 
లనిడుడి చలువురు దొరలం గల యది మండలంబని పలుకు 
ఇపండుదుద. మజియు6 గొన్నిమతంబులవారు విజి గ్నిమనకు 
వెనుకటి పా కిరాతకం రిరువు పసు ముందరి యరి మికు 


Eh 


తత" గూడి విజిగిషువుతోడ చపురు దొరలంగలయదడి 
మండలంజని పల్కు-చుండుదురు. మజశియు 6 బులో మేం|ద్రులు 
విజిగి ప్వరి మతనా.. [గ్రాహ మధ్య మోదాసీను లనియెడి 

రార్యురు దొరలంగలయది పముండలంబని a 
మటియు( గొన్నిమతంబులవారు విజిగీష్వరి మధ్యమోదాసీసు 
లనియెడి నలుగురు దొరలకును నలుగురు మిత్రులం గూడి 
యెసమం|డ్రు దొరలం గలయది మండలంబని పల్కుూచుండ: 
ముత. మజటీియు. గొన్ని మతంబులవారు విజిగీషునక 
ముందరి ' యరిమి[త్రాదు లేవురును వెనుకటి పార్షి నాతల 


సలువురును విజిగిషువును గూడి పదువురు దొరీలం గలయది 
విజిగిమ మండలం బనుశే ఇర (బసిద్ధంబుగా ( బలుకుచుండుదురు. 
మతియ శుక్రమతంబు వారిట్టి విజిగీషుమండలంబు రాజులు 
పదుగురును' మధ్యమోదాస్‌ను 'లిరువురునుం గూడి, వన్ని ద్దరు 
దొరల గణయరి, యగుటల జేసి ద్వాదశ ధరాజమండలంబున 3 

తొలుత.  జేమ్మంబడిన యమాత్యాధి పంచ (ప్రకృతి es 
వలనను స్యామార్థరి.. ప్ల 'మ్షవకృత్సి శోదంబుల వలనను విజిగీప్వ 
రులకు? గార్యంబునలన నమ్యేడు నుభయార్యుభయ మిత్ర 


త్‌ నం 
లే 


న్‌ 
ill 


గ్‌ 


చతుర్థాశ్వాసము iy 
ఛేదంబులవలనను నన్నియు(౬  బత్యేకంబుగాం. గడం? 
మున్నూట యిరువది నాలుగు మండలంబుల పర్యుంతిందు 
గలిగిన ముండల భేదంబులు బహు(ప్రకారంబులుగా బహుమళం 


tp 


బులవారలు సలురుచుండు రయినసు సక అమిత వం్యత ౦ 

సకల లతోకప్రసిద్దంబును సకలలోక విజ్ఞాతంబునై న యడి 
యి జ వకూ 

యూ ద్వాదశ రాజమండలంజేయగఏ నదియెట్లనిన. [2 


ద్వాద శరాజణ మండలము 


ఆరియును మి(తుండు నరిమితుం డపహ్విల 
నహిత మితామిత్రుం డహితమి[ఆ 
మి(తుండం ననంగ భూమీపతులై దుగు 
రల విజిగీషుపు న్మగమునను 
వెసుక( బార్లి గ్రాహం డనియెడు నాతండు 


వ్‌ 
నా(క్రందు6 డనురాజు నవది వంక 
యందు. బారి (గ్రాహకాసారుC డా్నాకంద 


కె 
కాసారుండన నల్వు రవనినాథు 


అరిజిగి షులభూములయండనుండు 

పుధ్యముండు వారిచెంతను ఘనుపం గట్టి 

కడనుదాసీను6 డన్నిట ఘనుండు దీవిః 

దెలియద్య్వాదశ రాజనుండల మటండ్రు ॥ 12 


మజియు మిత్రు. డుదాసీన మనుజపతియు 
నరియునన నింతమా[తనే యగుచు నుండు 


. మండలము పతి కీరితి మండలంబు 


సారది గలుచుళొ మండలశుద్దియం[డ్రు tt 14 


MH 


శే 


లా! 

ఖీ 
ma 
పు 


ఆంధ్ర కామందకదము 


ఖా ఖో aa జ మ అగ, పళ ౨ స్ట 
అష్షశాఖం చకుర్యూలం షష్టిపష్యతం ద్వయేస్థితం । 


si 

జో | - 

షట్పుష్పృం (తిఫవలంవృక్షం యోజానాతి స నితివిఆ ॥ 
కు అర్వదియుసు విరు తాలు కొపు 

వెనిమిదియు మూ.ండుదలములు సునికి రంజి 

యందు వేరులు నాలుగు నమరు (మాను 


నతు (6౫ వాండిట్టి నయతి నెటుంగువాండు ॥ 15 
ఇందలి యభిప్రాయము 16 


ఆరివిజిగిషుప్పు లిరుపుర కగు మిత్రు 
లెనముం[డ్రు నను శాఖ లెనీమిదియుసు 
మధ్యమాడాపీన మానవేంద్రులు నది 
చా అద చ rrr 
వజిగీషువును నన EE నాల్గు 
కహాని ద్వాడశ రాకు మండలమున కెస్న 
నె దేశి ప్రకృతుల నమరు( గూడ 
షక 
రదుణ నర్వాది మండలము లస నదియును 


అలి చా అది 


షష్టిష్యత్ర ంబుచం షద్దుణములు 


ననెడి విరులు నయానయ యత్న యుగళ 

నెపుడు నునికి క్షయస్థానవృద్ధులనంగ 

నలరు [త్రిఫలంబులును గలయట్టి (మాను 

బెయిగు వాండిట్టి సయగతి నెళణుంగుపాండు ॥ [1 


ఇందుకు మజియొక పద్యము. 


గనులును గృషులాదిగాం గలయష్టవ 
ర్లంబనునట్టి కాఖలును గల్లి 

న న మొదల! న. జటరుపాయము అన. 
చాబపొందునేట్టి' చేయటును గల్లి 


న 
cit 


య” 
we fil 


ఇల [1 


గ 


చతుర్లా శ్వాసము శీ! 
(3) 


యల విడిగీషమండలముగ కై దేసి 
ప్రకృతులతో నెనుబదియు నవియి 
రమణ సర్వూది మండలము లగు నవియును 


ఆల తి, అద ఇ అధ్య న జడ, ఎ ఇకా 
అంక ప్యత్రము్ములు షడుణముము 


ననెడి విరులు నయానయ యత్నయుగళి 
చవుడు నునిడి కయస్థానవృద్దు అనంగ 


సఅతు (తిఫలంబులును గల యెట్టి (మాను 


చెయి 6€౧పనాల డిట్టి సయగతి శ ల i 18 


కొవన నందు న్‌ చెప్పిన ద్వాదశ రాజమం అతలందుల యుజ్ఞ 
ర్రమందు( (గమంబున కుపరించెిదం t§ 


మండలచరిత (ప్రకరణము 


అలవిజిగీషుప నటి రాజునకును 


చ=. కు 


వనుక. బారి ల. ఉనెడి రాజూ 
నవల. బారి (గ్రాహకౌసారుండను రాజా 


త్‌ (కోవ అగుదు రీజగతిలోన 
నా్యాక్రందుండను రాజు నా(క్రందకాసారు: 
డను రాజు మృకువై యొనరుచుండ్రు 
కావున నచ్చోటం గలిగిన మిిత్రభూ 
వరులచే శ (తుభూవరుల కెప్పుడు 
గదలంగా రాక యుండ. బో రొదవం జేసి 
తనకు ముంధఠతం గల్లా శ్యాకవుల మీంద 
డండు sities నుద్దండలీల 
వినుతి కెక్కుచు జయము జేకొనెడికొఅకు ॥ 20 


a1 


గిల్లి 


వ్‌ 
cu || 


ba] 
గొ 
1,5 


లీ 
శ్‌ 
చిం! క్‌ 


చ 


ఆటులనే విజిగీసువె నటి భూపతి 
= ము 
రసికు.(చె సీతిమూరంబు మెణసి 
యా ల్‌ 

స్త హత్రుమందటం దన మి(త్రభూపతి 

చః శ|తుమితుపి 6 దనదుమి(త 
మ్యకు€డై డె సటి భూమీవనతిం గవియింప 

చగు వారి కందణ కవలనుండ. 
వనయరిమి(త్ర మిత్రుని గదలకయుండ 

నటంగృతకృత్యు(6డ యధికు(డై స స 
యుభయమితుల రేయి పోరొదవ. జేసి 
తనకు బిమ్మటంగల్లు శాత్రవలమీంద 
వండు గదలంగ వలయు నుద్దండలీల 
వినుతి తెక్కుచు జయము జేకొనెడి కొజుకు ॥ 


మజ్‌యు నిట్టి విజిగిమవగు రాజు దనమిత్రులుం 


21 


జాను నిది 
డ 


రిద్దరు( గూడీ యెడనెడనయుండెడి తన శత్రువుల నిరుదిక్కు. 
లను జిక్కించక యుక్కడంచి జయించి మించు తెజింగు 


వినదించెద. 


తానును Stns కా 
పో నోవ్వంగా. జేయవలయు 
నా(క్రందు పాత ననికంపీ 
సన లు బఠుసవలయు( 


దనదు మిత్రుండును దానుం గూడుక తన 
' యరిరాజు. జేకలించొ చెణుపసవలయు( 
చనమిిత్రుచేతను దథము క్రమిత్రుచేం 
దనయతశిమొక్రంని దచజుషమునలయు. 


22 


TER 


Son 


సం 


ian 


శం 


aril, 


చతుర్గాశ్వాసము 83 
ర్‌ 


సుభయమి[క్రుచేత నొగి మిత్రమిత్రుచ 
ఛ(తుమి(త్రమిత్రు( ఆఅదుసవఆఅయు 
నిటుల నహితవరుల నిరుగడ గదుముచు 
గెువవబయు నల జిగీషుపునకు ॥ 


ms 
తత 
he 


ఈరీతి రెండుగడలకా 

నేరువుతో గెలువంగోరు నృపతి గదిమిసకా 

"వె రులు మె తురు, లేదా 

టా నటీ 

జారు దనుంగోలిచి స్‌లిచ నో _ర్తింతు దిలకా 1 24 


తనకును వై రికిజా సమత దాల్చిన చుట్టపుపంకవా వ్‌. 
యనువునస్రా 3 నం గూర్చుకొని యందజినిం దనవారిజేసికో 
జను నటులై న చుట్టములె చాల నలంచినయట్టిశ త్రునికా 


జనవతి దా ఆ హన జోలంగ శ కృండగుజా సుఖస్టితికా 1 


కారణములడేతం గాదె లోకులు శత్రు 

లగుచు నున్కి మిత్రు లగుచు నున్మి_ 

నటులు గాన శత్రు లయ్యెడికారణం 

బులను విడువవలయు( బుడమిజేండు ॥ 26 
దొడ తాం (బ్రధాన మగుచుకా 

ధదంగలిగిన ప్రజలనెల్ల + దనవారలుగా 

ఇఅరగింపందగు నటువలె( 

ఒచగిన సర్వాంగరాజ్యపదవిం జెందుకా i 21 


దూరమునందె యుండి పఠదుర్గనివానుల మండ'లేశులకా 


గూరిమి. జూపి మ్మితులుగ ౯ గూర్చుకొనందగు నబ్లొ సర్ష్చినజా 


చారలు (ప్రాణణంధువులు వశళ్యులునై వినయంబు పెంపునజా 
దాచే 'యొనర్పుచుండుదురు తక్కిన ముండ్రల్లముల్‌, వళ ంబుగకా॥ 


n 
ష్‌ 
aw ll 


ని 
at 


అలి కీ! 


ఆంధ కామందకము 


గో బు న్న a జల వ 
దూటికి సర్వుతం[త్రముల మర్మము. దెల్చెడువా (డు గడు న 


Li: 


న ॥ ల దం య జం 
చోటనుశాత్రవుందునువము(జొప్పడు. దొల్లిరఘూ ద్వహుండ: కో 


5 - 9 
మేటి విధీషణుండు నలమిత్రసుతుండును గల్ల బట్ట యి 


కాటుస లేక రావణుని బట్టి నదింపం౭డె వాలి( (దుంన6ద॥ 39 
చలో 


జం జాట్‌ 


ఐజలనందడుతోడుత6 గలవహాంపుచును దన 
యది (పయాసంబున నంది నప్పు 
తితదిభండారంబు నతనిబలంబుల( 


జెటుకయగాం దగుం దసుం జేజబుపకుండ 


Pn ఇద గ 
మును వ ట్‌ బి తనవానియణా( జేసి 


కొని వేర్పుతోం గూడికొనంగవలయు 


Cw bw 


కులముజారల తోడుతం గూడి బలియు 

దండ గొని యుండువైరి నాతని కులంబు 

వాని కొాకళ్తతు.౬ గల్చించి వాని మిగుల 

జెంపు సేయుచు విభుం డరి నోంసవలయు ౪ 40 


వసముజేతనె యెందు విసము నాశము నొందు 
వ(జంబుచేం దెగు వజ మెపుడు 

మిల మీలనుబట్టి మింగుచు నుండును 
గరియును గరిచేతం గట్టువడును' 

చాయాదియును దిగ డాయాదిచే: జెడి 
నముగాన రావణు నడచు నప్పు 

శల పివీషణు.(౬ బూజ నందించి పి శ్రీ 


రాసుచం (చుండు గారవము జయ 


జె 
itl 


కం 


5 
Sol 


“oll 


A 


చతుర్లా శాసము 
[శమ 


నిట్టి నయరీతి నెంతయు నెజి(గి నృపతి 
వైరి. జఇణిపెడికొంకనై వైరికములజు. 
డె నవానినె పట్టి తా నా ప్త జేసి 

క్రొ 


నుచు 'మెలస్పన పట ఈ గె కొనంగవలయు [1 
ఏకార్యము. జేయంగా. 

జేకానం దన మండలంబె చెడుదా టిఎం డా 
నాకౌర్య ముడుగవలయుజా 

గ కొన్నధరాతలంబు. గడు రంజిల్లి౯ా ॥ 


చానమున సామమున స 

న్మానమున న్మెలగ( జేయ(దగు( దనవాలిం 
బూనుకొని భేదదండవి 

ధానమ్ములచేత 6 బరుల౬ దండింప(6 దగుకా 1 


ఇది శత్రుమండలవ_ర్తన(్రకారం వింక మిత్రమండలి 


('ప్రకౌరంబు వినదించెద, 


మిత్రమండల వ_ర్హన ప్రకారము 


క్రమమున ౫ హితాహితుల టో 

కాము నిండుచునుండు సములు గలరే యిది నీ 
కుమహపో “ సర్వస్పా వర్షం 

సమీహాతే " యనంగ బరగు శాస్త్రముకల్మిజా ॥ 


భోగమంది వికారంబు. చొందెనేని 
యెంచి చుట్టంబునై_ న నొప్పించవలయు 
మిగుల గ "వికార ర మొందిన( దెగి వధింప 
వలయు నిలం వాసకర్ముండు చరి గాస్‌ | 


4] 


t= 


l= 


“cl 


bia 
+ 


ష్‌ 
iilt 


fin 
tC: 


కం 


1 వద్దురా, అ ఇకో ళు కల్లం 
EE గహల్బవలయు నింద్రుండు 


క | 


కనక మును విశ్వారూపు. తక్‌ మోద జ 
అపాతునకు హొత మొనరించునట్టి మిత్రు 
హై విఠతుువం౦ంగ 6 యగ wc దన యహితుమాడి_ 
హఊాతుల పట్టున నవ్వాండు జ హితము సేయు 


వా6ండెపో మంచిమి(త్రుం డివ్వనుధతో న ॥॥ 


అసుర క్షు పండు విరళ ఇడం 

ననవల దువకారకారి యగుమిత్రునిం గా 
గనువుగం దెలియుచు దోషం ' 

బున జెందినమి[త్రు విడువ భూపతి ద్‌ జ్ఞౌసరుకొ' 1 


కడుదొస( గొందని మిత్రుని 

విడిచినచో నర్హధర్యావిత తియు నడయగుకా 

బుడమిం గావునం బతి యె 

ప్పుడు నద్దుణములను దోషముల: దెలియం చగుకొ ౫ 


సే నజంబుగ నేరమి( 
గానక మణియాజ్ఞ సేయగ దగ డేరిం 
దానే గేరమి$ . దెలిసిన 
చో నుచితపు టాజ్జ్రచేుం జొఫస్పడు( బతికేజో ॥ 


48 


49 


50 


గ్ట్‌కే 


చ తుర్హాశ్యాసము శి 
థి 


కల! నేరము వేవియు( బొరయని 
వాదిని దండించునట్టి వసుధావిభునిం 
గూర దునుపాము(. జూచిన 
తీరున. (బజలెల్ల ( జూచి తిట్టుదు రెపుడు౯ా ॥ స్ర్‌సీ 


పం! తగ నధికమధ్యమాధము 
అగుమితులతారతమ్య మరయంగ పలయుకా 
వగ నధికమధ్యమాధము 
అగువారలసనియు( దెలియనగు నధిపతికికా i శ్ర్‌4 


గి॥ తెలియ కెవ్వరినై న నిందింనరాదు 
తేనినిందలు గజ్టైడువానిసలుకు 
చగిలి వినరాదు మిత్రభేదములు పూని 
చేయువారల[ బతి చేరసీయరాదు ॥ శ్రర 


కం॥ పాటించి తెలుప నోపని 
మాఖయు మచ్చరపుమాట మధ్యస్థం బౌ 
మాటయును బక్షపాతపు 
మాటయు: జతి లెస్స దెలిసి మణీ సేయ౭ందగుకా ॥ వ్‌ 


కం తనచుట్టములకు 6 టోరొం 
దిననొక్కనిం బట్టి వాదు నెఅపక వేగం 
బున వారలలో పరక 
గినుకలు మానంగవలయు ఉతిపతి యెందుకా (1 ర్‌ 


4 కాలము షేర్మి డా ఘనము గౌరవ మొందుచు నుండు గానం ది 
కాల మెజుంగురాజు గుణకల్పన కొంత ఘటించి సీచునిజా 
చాలయగ సంస్తుతింవ దగు సారెకు నాతని దుర్గుణంణు అ 


వ్వేళను గప్పి "పెట్టుచు ప్రిదేకవిలోకనచాతురీగతికా ॥ స్‌ 
12 అ 


SoH 


[౫ 
న్‌ 


మో 


sai 


జ్‌ 
ఆం | | 


on 


తో కో ఇ” Bow Wn ఇ a 
సమ వెరుం సెప్తినటు ఇడతురు వుడు యికా 1 న) 


స న న కరణి బన బంధుపులంల 

చలు 

వనతం[డ్రియు€ దన యస్నలు 

వనతమ్ములు పాఠము జేయ. డా రోపుడుర | (1) 


G 


వషెతిలోసల నతులద్భఢి 
లో ల్‌ వ శి జ్‌ ఠం స వాస టో హాప్‌ ర్త 
శ్రుతిపీరు రై త గజారలC( 


ఆతురత బు వి(గహిొంప ఆనివతి శౌనరుణకా 1 bl 


ఇల సీరీతుల సీతిమార్లమున( డా నేష్రొద్దువే_ర్థంది ని 
డై బి 
స లితోద్యోగమునకా. జయేచ్చ గయంరాణి జఅన్యుండుం సింపోొండ ముం 
నలశతుదిం దగి కుదమండలమునజా వ రించు నాళారడో 
థి ఛి ది 


జినలిచం(ద్రుం డన భూ(ప్రజాపితతికికా సంతోషముం జేయుచులా॥! 


జో ల! జ ఇ >» 
ఇది మండలళొధన (ప్రకారంబు. ఇంక సంధ్వ్యాడి షద్దంం0ల లుల 


న్వ్యరూపంబు! (గమంబున వివదించెట. '' ' ఏ) 
సంధివికల్స (ప్రకరణము 
య 


కులీయు( డగుదైరి గదిమిస 

బలువగునాపదలC జెంది (ప్రతి, చేయగ నే 

చ్పలు లేనిరాజు కొలం 

బలవడ' గడపుచును సంధి యమరించ: దగుకా 11. గ్ర్‌4ీ 


cull 


ళా 
జ్య 
అటక! 


4 G 
చకుర్ధాశ్వాసము ట్య 


అదియు గొన్నిమతంబులవారు కపాలసంది, యసహారనండది. 
ఒంకాససంధి, సంగతసంధి, యువన్యాససంధి. (పతీకారసంధ్‌. 
ఒంయోగసండి, పురుషాంతరసంధి, యదృష్టసరసంధి, యాది 
సంధి, యాత్మామిషసంధి, యప్మగహనంధి. పరి[క్రియసంధి. 
యుచ్చిన్నసంధి, పరదూషణసంధి, స్కంధోసనేయసంచ, యనం 
బబునాజు విధంబులాగాం బలుకుదురు ఇవి కౌన్నీషండంణుళ 
తాత సరస్పరోసకారసంధియు, యెగ్రసంధియు, సంబల- 
సంధియి నుపహార సంధియు నన నాట్లు కిఅంగుత యని 
పల్కుచుందు వైనను నిందుతో నుబహిరనంధి మయొక్కటియి 
యూ కామందక మతంబుసిం సమ్యుతంబు,. ఇది యొబట్రనిన 
సందును చనసమీ6ది దండె _త్తసచ్చిన బలవంతుం డగుళాత్రవ్నం 
డెందై న నొకటి. గానుకం గొనక మగుడి చనండు కావున 
మెత్రిచేనై స సంధి యొక్కటి దక్క దక్కిన సంధు అన్నియు 
నియ్యుపహా హోరసంధితోని లేదంబులే ' యగు న్‌ న వీపదియయాజు 


oe 


రంధుల స్యరూపసంబు( (గమంబున వివదించెద, గ్ర 


సమసంధియ కపాలసంధియై పొలుపొందు 
సుపహోర మింగిచే నొనరుచుండు 
నంతాససంధి వో జను6 గూంతు నిచ్చిన 
గడుమైత్రి నెనయ సంగతపుసంధి 
కలకాల మది యొక్క_గతి. (అవ _ర్టింపుచు 
నమకార్యములు గల్లి చాల మించి 
యాపదలందును  నధికసంపదలందు 
శేదంబు చెందక పెంపుం జెంది 


“2 


శే! 


ఓ 
pea 
= 


a) 
త్న 
+ క్షీ! 


ఆంధ కామందకో మయము 


యలమనువ్యముఖథాంతర మందు, సం 
గటి కొటుచు6 గాంకలం బెట్లునెడల 
ద టి క్ష ఉట 
నడి సువర్ణ ంబులిలచే( జెదర కుండు( 
గనుక కాంచనసంది నా వినుతి. గాంచు ॥ $5 


మంచికార్యము నిద్దణెంచి సెయుటకునై 
యడరుట యది యుపన్యాపసంధి 
యితనికి నుపకార మే నొనర్చితి మున్ను 
నతండు నా కుపకార నుటుల. జేయు 
నుపకార మిపుడు నే నొనరించుచున్నాండ 
నిళకమీ6ద నా కుపక్పతి యొనర్చ, 
గలం డీతడని రాము. డెలమి నుగీవున * 
కొనరించినట్లుగా నొప్పు నిదియు 


ననెడు .నదియును (బ్రతికార మనెడిసంధి 

యిరువు రొకయా[్రం గూర్చి తా రింపుమీఆ . 

సంధి చేయట సంయోగనంధి యనంగం 

బరగు నీరీతు లెలుంగ భూపతికిం దగును ॥ [౧ 


మనయిరువుర యోధలును గూడి మాకార్య 
మిది యొనగూర్చిన నింత ధనము 
మీ కిత్తుమని తాను మేకొన్నసంధి తా 
నది పుచుషాంతర మనెడుసంధి 
మాకార్య మిది షర చేకార్చినను మళ 
విట్టివ స్త్రువుబు మే మిత్రు మనిన. 
నది యచృష్టపురుషమ్వున్న్న చనరెథు నంది 
' దేశాంళ మియ్య నాదిష్టషంధి 


ఇ 
క్‌ 
"క. 


dost 


ry 
Au 


చ తుర్దాశ్వాసము CH) 


తనదు సై న్యంబుచేతనే తగ నొనర్చు 

సంధి యాత్మామిషం ఐనుసంధి యం|డు 

ప్రాణరక్షణమునకు సర్వంబు నొసంగి 

కలసియుండుట యది యుహ్మగహా మటం(డ్రు 1 చర 


భండారముం దొకపా లిచ్చి యైన నం 
దిచ్చడా కినసొమ్ము లిచ్చియైన( 
చసదుభండార మంతయు నిచ్చియైనను 
సంధించి (ప్రకృతిరకణ మొనర్చ 
నది పరి[కియసంధ్‌ యనం జెలువొందును 
దనభూమిమే లెంచి తనపగజకు 
నొనగూడి యిచ్చిన నుచ్చిన్నసంధి యొ 


; దద్భూమి ఫల మంత ధన మటంచా 


నమర నిచ్చిన ఫలదూషకాఖ్యసందధి 
ఫలమె విభజించి కందాయముల నొసంగ 


నిర్భయింఛుట స్కంధోసనేయసంధి 


యిట్టి మార్గంబు నరవరు€6 డెజుంగనబయు ॥ ua 


జబాలుండు వృద్దుండు బహందీర్హరోగుండు 
నిజబంధుదాయాదానిందితుండు 
పితికి ఘనయతండు పిణిక్‌ిబంకు యుండు 
పిజిక్‌ిబంట్లి యతండు పిసిడివాండు 
విరసరాజ్యాంగుండు విషయస కుండను 
బహుచి _త్రమం[త్రుండు జహాంవిరోధి 
ఊరువులు న్యసనమూల్‌ గలి గినేయత (డును 


| ఆంధ్ర కామంచకము 


ఖో ఖీ ద నలో ర్‌ పదో జల, తాత 
షపొా తుండు సళ ధర్మహిాను౬డు య గట 


శంతకుండు సంధి ఆయం చగరు ॥ 7 
వ! ఆది యటనిన నిట్టియిరువది తెలింగ ఏలవాటను శలధానార్హ్న్య టు 
ne యం 


గాపుండుటికుం basen గలవు నినరంచెద. "i 


సె దాంయంజెదుదుగాలా. జాలనిరతమున 
సని తేయయా+ బూన రతనిబంట్లు 
తాసును నని వేయ శేనివానికి నుప 
కారార మెన్వండు పోరొనర్చు 
యు J 
ముసలివాండును రోగములు గల్లువా(డు ను 
తాహళ క్రులులేమి తమజనంబు 
చతనే భంగంబు. జెందుదు రెందును 
విరనుండి జాతుల విడచినయతి 6 
గి డతకిల గె వసమె యుండు నటిజాతి 
ర రా బుధు 
జనులచేవ నె మున్నుగా. జంపంబడును 
గాన వెల్ల సుఖసాధ్యు లై నవార 
చిట్లివారలతో సంధి నెనయరాదు ॥. 12 


el 


by హా 


సః కోయవాం డని సేయం గొఅంగానికతేమున 
దమం డానె వెజచి . నాశనము( జేందు 
కతు గో చబంటుల గ్షలధీర్యుకై, న నా: | 


బంట్ల చే. నాజి విప్పాటు? టొరయు 


లె 
41111 


లు 


Au 


చతుర్ణాశ్వాసము న్‌్‌ 
నరిచేత లంచంబు లంది పిచ్చతనంపు 

బంటులు వతి. గిడుపజణతు రెపుడి; 
తోధి జీతము తీయ లొంగెడుకతమున 

బంటులు మొగియరు బవరమునకు 


విరసరాజ్యాంగు€ డరులతో6. దురమొనర్న 
ఏసివి రాజ్యాంగములు వాని విడిచి "పెట్టు 
విషయస కుని గడు సుఖవృ త్తి గెలువ 
ఎనాధ్‌ి అణాలు స్మ 
వచ్చు గావున ఫీరితో వలదు సంధి ॥ 1 


. బహువిచారంబులు ఐహుచిత్తములు గల్లు 


పతిమం(తులకు చెల్ల లుగతుల డగచు 
చలచి త్త మందుటవలనం గార్యంబుల 

"మెడ వారిచేతనే విడువ బడును 
సెక్కు డేగలయందు జిక్కుపావుర మస 

'బహువై రి యగువా(డు పదరి బెదిరి 
యొట్టితోవలః త్లోవు నట్టితోవలయందె 

(సుక్క్‌. శా(తవులచే( జిక్కు.వడునం 
కరువు వ్యసనంబులును జంది కలఒగువా (డం 
కోలుకోవేక తను దాన కూలుచుండు6 
గాన వీరెల్ల సుఖసాధ్యు. లై.నవార 
ఏట్టివారలతో' సంధి నెనయరాదు ॥ 14 


వ్యసనముల్‌ గలిగినయట్టిబిల రబులు 
గలవాండు పోటు కెక్కరగ లేండి 
డై వోపహాతకు(డు తను. దానె"చెడుచుండు 
సత్యంబు ధర్మంబు' సడలినయత 


tig ఆంధ్ర కామంచకముూ 


శనువుగా సంధి లైక్‌ కొనినమీ (వట వై ని 
ఐదరును. ౯ దా మల్లబడి కలంగప 
తలము దప్పినయట్టి దంతావళము నీట 
గొంచెపుమొసలిచే గుదిసినట్టు 
గే॥ నెలపు దప్పినయాతండు సలంగి తద 
శా(క్రవునిచేతనై నను సమయుచుండు. 
గాన వీరెల్ల నుఖసాధ్యు లై నవార 
లిట్టివారలలో సంధి నెనయరాదు ॥ స్‌ 
op చేపళ్ళం వొవల( దిట్టునాత (డు ధర్య 
హీనుండు గావున చీల్లుచుండు 
గానులగొనలేక చీకటిలోనం గాకంబు 
ఘూకంబుచేతను గూలినట్లు 
కాల మెజుంగక కలహించునాతండు 
గాలజ్ఞ్మ యోధచేం గూలుచుండు 
నాపదలకు మణి యధికసంవదలకు 
దైవంజె కద 'నిమి_త్తం బటంచు 
గే చైవచింతకుం డన్ని యత్నములు మాని 
యూరకుండియ చెడుచుండు నుర్విలోనం 
"గాన వీరలతో సంధి గాదు తలంప 
విట్టి మార్గంబు నరవరుః డలు (గవలయు ॥ | 


సంధ కరు అగువార్గు 
44 ఆర్ముండును ,గౌరిశ్రకుండు ననాగ్గర్థః డనిచ 
- బిలుడు దాయాదవర్శంబు గభిగ్యునతలడ్రు, .. 
పత్యవంకుండ్లు దవన భ్రయకళాలి, నజది, 
శర్తులని వల్కు.చుర్లిడ్తు నయజ్ఞ్ఞ చెండు ట్‌ 77 


చ తుర్జా శ్వాసము 37 


వ॥ ఆది యెట్లనిన, నిట్లు సంధానార్హులై న యేడుగురి తెజటంనగును 


(గనముంబున విపదించెద. 78 


స; ఆమ్యుండై. తగువొ (డు (పాణబాధలయంయ: 


An 


దనమంచితనమె వదలకయుండు 
ధార్మికుండెంచుసు దనధక్యముహిదుడేం 

గడుం (బ్రజారాగంబు గఎగుకతన 
నత౭డెనికించిన నతనికైె యందణు 

నని యొనర్హురు కాన నత 6శనా స్య 
డగు ననార్యుండై న యతండు గూడకయున్న 

నతడు శ్యతులంగూడి యడంగ6౬జేయు 


మొదలు ముట్టంగ 6 బరకురామునివిధమున 

నిట్టివార లసాథ్యులౌ-పెటింగి యందు 

సంధి గావించ వలయు నీజగతిలోన 

సీతిమార్గం జెతీంగిన నృపవరుండు' it 79 


పీ! అధికుందెంతయు నయ్బు నాక్రమించినచోట 


గీ 


నెన్నియ క్నంబుల ననసియమెన 
నతడు 'దా బణచుసింహామా|(క్రమించినలే డి 
లీల నెంయను దిక్కులేకయుండు 
నధికుతో నేమాక్రమైనను గినిసిన 
నబ్బుండు మొనలంట నవ్చడె చెడును 
బలవంతుతోడుతి. గలహించుమని వ్‌తి 
శఛాన్త్రంబు బలుకు "జచ్చటనులేధు 


మొనసి పెనుగాలి కెదుదోనీ మొగలు కరణి. 
న డటులిలగాన 


1a, 


ల్స్‌ ఆంధ కొముందకము 


యముగా 2 B( 


ress ఆధిక డెయిత 


ఇండవెలయు గబ్టుచెంత (నగ్రాండ (జెంది 
వమన (బ్రబఎనదులయంద ముంది ॥ ఫ్ర 


సీ దాయాదవర్గంబు దనకుగర్లనవా (౫ 


కడుమూ(క (జెందిన కారణమున 
జేడింపరాకుండు+ బెనుమీండ్తు బలసిన 
వెదురులపొదలోని వెమురుమూాడ్కి 
సత్యవంతుండు దన సత్యంబు నడుపుచు 
సంధికృత్యంబుల శారకుండు 
గెలుపువెయ్యెడ( బెక్కు గలవాడు దొర 'కెనా 
సపరకురాముని( (బ్రతాపమున. దోచి 


గ; యతనిశౌర్యంబుచేతనే యథిలదిశల 
మించుభూపతు లెల్ల ఒగంపించియుంచు 
రిట్టివార లసాధ్యులౌ ఇఅతింగి పభుందు 
సంధి వేయంగవలయు సీజగతిలోన ॥ 82 


ం పెక్కు జయంబులు గల దొర 
నొక్క_టిగా సుంధిగూడు.నుర్వీ విభునిం 
దిక్కవి గొల్తురు వైరులు.. 
'చక్కనగా( దృత్రుతాప సంతాపితులై. dl 

'ఆజవె॥ సంధియయ్యెన్నస్తుచ్లా సత్మ్యవంతులన న 


hy సే క "గట 


నవమ్మీయుండ 6 'న్నద్లుపరవ దనక, 
WE abs (= 


TTS] 


క్‌ంn 


వ 


కం 


కం! 


రం!) 


చతుర్లాళ్వాసము 
డా 
జేయరానిబాసనేసియు నింద్రుండు 
వృ(త్రుజంపినళ్ట విధమెణింగి ॥ 


తనయుడై న ననుంగు దండ్రెయైనను రాజ్య 
మంది యొకవిరార మొందు( గాన 
లోకజనముచర్యలోనిది గాకుంచ 
ధరణిపతులనడక.( దల(వ వలయు ॥ 


బలవంతు డె _తివచ్చిన 

నలుకక దుర్గ్షమున నిల్చి యంతటిక ంసెళా 
బలవంకుంటిచ్చి తజుమంగ 

వలయు బటాసంచముగ నవారితశక్తికా ॥ 


మజియు భరద్వాజమతంబున. 


తనయుత్సాహము బలి మమియు 6 
గనుంగొని యరిమీంద సుటీకి కలహింప6 దగుకా 
భునసింసహా మెదిరి సుదకరు 


లను వెంటాడంగ: బూనులాగున నెందుణా ॥ 


ఉదుటుగల సింహా మొక్కటే 

చుదగజణ సంఘముల గెల్చుమాడ్మి+బగణమై 
బొడలిన తనయుత్సాహము 

నుదుటుం గని గముకమునన సుజుక 'గవలయుజా ॥ 


కడునల్బనై న్యునై నను 
బడలిక (బడి యొక్కశకత్రు భంజించినచో 
బొడవైై నత (క్షత్తాప్లమ్లు 


iw, Yee స 


కడిమివె యిల 'నీతరశ త్రుగణముం చోగడుకా ॥ 


99 


84 


86 
87 


రిక 


8§ 


90 


t00 


కం॥ 


చం॥ 


ఆ॥మె॥ 


Grn శ 


ఆంధ్ర కామందకము 


సముతోడ నై నసంధియు 

నమరుం గెలుపోటమియును ననిలో సందే, 
హాముగన నిట్లనె సలుక(డె 

యమరగురుండు నిశ్చితార్థ మది కాదంచుజా ॥ 


బలియ6గం గోరురాజు 5 సబల్మికి మున్నుసమానవై రితో 
జలమునంటోరంగా. జనకసంధియె చెయుట చేలు కానిచో 
నలవడ. బచ్చికుండ మెరయంబడి రెండుగ(ప్రీలుకై వడిజా 


91 


బొలియు"ప కాక గెల్పులను బొందుట లెందును జెందనేర్చునే॥ 


సముల మనుచు బదరి సందినేయక మీటి 
పోర యివువురొకట బొలియరై రె 
సందె నయటి సుందోపసుందులు 

టూ ళు 
గాన సములు సంధి. బూన మేలు ॥ 


కు క్యసనమైనతతి హీను౭డె_త్లిన 
సంధిశేయ(డేని చాలంగీడు 
ఆడిసినట్టివానియొడలిమై నొకమంచు 
బొట్టుబడిన వడంకు వుట్టకున్న [1 


గం॥ హీనుండగు వైరి యెడలం 


దా నందును వ్యన మెడలుతతి సంకయము 
న్యానుచు నిక్షయు౯ సతి 
తసియప్‌కాన మెణింగి వధియింస(చగున్‌॥ 


అరి కడుబలవంతు.డైన సంధియు. జేసి 
చేరి శ్వాానంబు జెంద నడచి" 

కాను నమ్మినయెట్టినానికై తై వడ! నుండీ" 
iiss గనంగనీక 


98 


94 


ర్‌ 


చతుర్ణా శ్వాసము 101 
శగు[ప్రియంబులె సల్కి ళనదు లౌర్యము తను 
కనువై. నవేళ చేయంగ వలయు 
నదియటులన్న నట్లనుసరింపుచు. దొల్లి 
Cae) : ng) 
విశ్వాస మందించి వశయెలంింగి 


గీ॥ ఘనుడు 'దేవేంద్రుండుం దితి కడుపు(జొచ్చి 
కసుపుకోనున్న సగ (వక్కలుగC జీలి 
యల మరుదణక రయె యతిశయిలె 
(YY లావు గా 
నిట్టిమాక్షంబు నరవరు( డెణుగవలయు ॥ 98 


సీ, బలనంతుండగురాజు చలముస బైనెత్త 

నాతనియువరాజు నతనిమంతి 

తోనై న6 దాను సంధానంబు గావించి 
వారిలో వారికి. జోరుంబెట్టి 

యదియును గాకున్న నతన్మిప్రధానున 
'కేంతయు. దొ ధనమిచ్చియైన 

,ఎవలయు నరముల లేఖల నిచ్చి మైనను 
బరునియత్నంబురు సెణుపవలయు 


గ్‌ నిన్నిరీకులంగార్యంబు బెసంగకుండ 6 
జేయ గడుసుగ్రుడె వె రిచెంతనుండు 
be ప 
వారిపె నెలను గడువిశ్వాన "ముంది 
a= లి 
యతడు నేసిన యత్సంబు అలత౬డెమాను ॥ 97 


కంజ అరియత్నమను లుడుపంగం దగు 
వరిమిత్రుల సంధిచేసియైనను బేడా 
యరివై వైద్యుల భదింపుచు 
నరం 'ఇెటుసంగవలయు ఛసవిషాడులనై నజ్నా 1. 98 


102 


వ 


శ 


గే॥ 


శం 


సీ; 


ఆంధ కామందకము 


ఇట్టి యత్నంబులు చేసినను జెట్టిదుండగునట్టిపగణ మట్లు6. బడక 
బిట్లు గదిమినయేని వెండియు, 99 
బహు వేషభాషల6 బరగినవారలై. 

యాఖచారికనిమి తాడు తిం 
యాళ।రుడేళంజు నం3ె కాప్పర నుండి 

సంచరించెడుం చగచకరులచేత 
నొకకాన్ని (పళ్నలు నొకకొన్ని సోకునముల్‌ 

కడు నిదర్శనములుగా గ దెలుప 
జేసి శత్రుల విశ్వసింపం గావింపుచు 

రిచేతనె బహుస్యననములును 

ఖీకరోత్సాతములును గల్పింప జేసి 
యిట్లు న తునియుత్సాహా మెల్ల (జజచి 
వాని( దోందోలవనలయు నవార్యమహివన 
సీతిమార్గం బెణింగినన్భపవరు౨ ౩ | 100 
Rt eT 
వాహనాదులు గదనంబుపిలసి నొక్క. 
నిమిషమున వ్యర్హమగుట లో నృపతి యొజీంగి 
మిగుల. నల జల బూని మెలంగరాదు ॥ 101 


బలమును ధనమును జూదం 


“బులు నజదేహాంబు రాజ్యమునంగి ర్హితతుల్‌ 


దలంకుచు సంశయడోలా 
కలితముగా౭గనె వివేకి కదన మొనర్నుకా ॥ , 102 


తనసరిదొరయైన(చసనమీ (ద వండె. త్రీ. 
తనతోడ సంధిగై గై కొనకయున్న 6 

దా నటమీ6ద సాతనితోడ సర్‌ గ. ia 
వలననఇటే వై రో ముడిని 


గ్‌॥ 


శం 


వ 


క్షం॥ 


ఆ॥వె॥ 


NEY 


, వణ 


చతుర్థాశ్వాసము 103 
కాలోచితంబై న క్రమమున సామదా 
పంబులకేత శేదంబుచేక 
నటు మట్టుంనడనుండి యామీ(ంకయడా మించి 
యరి కసాధ్యంబై సయచట నిలిచి 
చతురగతి. బొల్చి ఏన్నాహణంపహిపనైన్య 
పటలిచేతను జీకాకుపబు-.వలయు 
సతంయడెటుబ6 ద ప్త హైక్‌ కాయం నటుల విఎండు 
“ తప్పయోన్సంధి ” యసెడి కాస్త్రందెట్‌ంగి ॥ 108 
ఈరీతి సంధికార్యము 
దారు వచింపుదురు మునులు తత్పంధి బలా 
త్మారమునన్లై న గార్యము 
గొరవలాఘవము రెటి(గి రావింపందనుకా ॥ 104 
ఇది సంధిన్వరూపంబు. ఇంక విగహాస్యతాపంబు వివరించెద. 
వి(గహా ఏకల్స (ప్రకరణము 
తమలో దా రెప్పుదు కో 
సముల ననూయలను వెరసి ఫలుమరు నపకొ 
రముతె యొనరించుటలచే 
నమరంగా( బొడము విగ్రహము మహిలోనకా ॥ 108 


వలముగోరువాండు వగవారిచేతను 

వెతల జెందువా,డు చతురుండగుచు 

నహితుతోడ విగ్రహము నేయవలయును 

బలము డేశకాలబల మెజింగి ॥ 0? 


ఇట్టి ' వ్యిగహంబు స్థానాపహారంబువలనను రాజాఃపహోరందబు 
వలనను, 'వనితానహారంబువలనను, (గ్రామాష్రహారంబువలనను, 


104 


ఆంధ కామందక ము 


వర్షవిఘాతంజువలనవా, ఛర్యవి ఘా తంబువలనను, క్షానాప 
పహోరంబువలనను, క్లాన*క్షపమాకంబువలనను, మి(త్రార్థంబు 
జలనను, నవమానంజువలనను, నభిమూనంబువలనను, బంధు 
నాశనంబువలనను, నేకార్థి ప్రీతివలనను, దనాపహారణంబువలనను, 
గృతాను[గ్రహభేదంబువలనను, దైవంబువ లనను, (బకృతి 
కోభంబువలనను, దేశపీడనంబువలనను, బహుజనద్వేషంబు 
వలనను, ' గలుగుచునుండు నిందుకు శమన ప్రకారంబెట్ల న్నను 
(గమంబున వివరించెద. 108 


క్స్‌ స్థానరాజ్యములకు సతులకు మజియు దే 


సీ 


శిములకుం గా వచ్చు జగడ మెల్ల 
పుచ్చుకొన్నవి మళ్ళ విచ్చుటచే నొరుల్‌ 

గై కొన్న దమయు క్రి. గనుటచేత 
నర్ధ్థంబు ధర్మంబు నడపంటజో రొదవందొ 

_విటియట్ల యిచ్చి 'యేర్చుటలచేత 
జ్ఞానాపహారంబు జ్ఞా 'జానం _క్తివిఘాత 

ములనైైన' జగడంబు చలము కొనక 


పట్టునర్ధంబు వదలి చొవడుటచేత( 

దనకొనర్ప నుపేకచేం దాల్మిచేత 

మందటిల6౬ జేయవలయు నెమ్మది +జెలంగ 

సీకిమార్గం బతజింగినన్ససవరుండు ॥ 109 


ద్రోహం బధర్మంటుతో: గూడు మిడ్రువీ' 
కోలహాంబు। దనయు"పిక్షణముచేత ' 

నెవనసమంచ మ్యక్రునీ కై నజగడంబు( 
దవదీగా' : చహియితముకోనుటిచేత 


య 


గే 


eT 


చ తుర్పాశ్వాసము 


అపమానిమున(గల్లు నావ్నిగహం ను 

నయముతో య((హాడుమానంబుచేత 

అథిమానమున€౬ బుటినటి వె రంబు సా 
శు యర యె 


మంబుడేతను (బకామంబుచేత 


బంధుడాశంబువలన( జోప్పడినపోరు 
దగిన యట్టి రహస్యవ_ర్తనముచేత 
యు సి 
మందటిల. జేయవనలయు నెమ్మది జలంగె 
నీతిమార్షం బెంకింగినన్నసనరుండు ౪ 110 


ఏకార్థమునకు (గా సరువుర కగుపోరు 
తనకోర్క్మనదలి వీడ్కొనుటచేత 
వనము.గై కొనుటచే నొనరినజగడంబు 
కోదంబు. తాచించుకొనుటచేత 
నడరి చేయుననుగహము మాన నగుపోరు 
మగుడి యనుగహమహిమచేతి 
దె పికగతొచేతం దనకె నజగడంబు 
లు మైనా 
దె వంబు గూర్చుయత్నంబుచేత 
Cr: 


మండలకోభమున్ననెన మచ్చరంబు 

నందుకొనలగూడి తగుముపాయములచేత 
మందటిలంజేయవలయు చెమ్యుది(6జెలంగి 

సీతిమార్గం బె టీంగినన్ససవరుండు ॥ 111 


మించి దేశంబు వాధించ గ్నానెనపో 
రతని'దచేశము€ గూల్బునందుచేఆ 


బహంజనఆబులతోడం బరగినజగడంబు6 


చగుసామడానఖేదములచేత 
కేశ 


ఆంతెనాడీ 


య 


“i 


అతో శక 


ఆం(ధ్ర కాదుందకమా 


మానుదంగానవె మే యిట్లు పొడమెడి 
కలహాముల్‌ దా మాన్నయగడంగండేని 
సర్వంబు నొకవేళం జాల నాశనమొందు( 
గాపున౭ గడు విచక్షణత మించి 
మయేయుపాయంబువే( వీడ యెస6గకుండ: 
నాయుపాయంబుచే విగ్రహంబు లెల్ల 
మందటిల€ జేయవలయు నెమ్మది జెలంగి 
నీతిమార్గం బెకింగిననృృపవరుండు nT ti 
ముతీరమ? గాన్నిమతంబులవారు సనన తరనమువఅనను. 


మస క్ర 
(గహంబులవలనను, వనితలనలనను, వాగ్రోషంబువలనను, 
నపరాధంబువలనను, బుస్పైడి వైరంబు వై దువిధంబులే యని 
సల్కుుచుండుదురు. వాొహందంతితనూజుండు ఘొూమియోర 
అడ్డగించుబవలనను, భూమిబాధ గలుగుటవలనను శ త్త 
చఇజుచుటదలనను గడిరాజువలననుం బొడమెడి వై రంబులు 
నాలుగువిధంబులే యని పలుకుచుండు. మనుమతంబువారు 
కులమునలనను నపరాధంబువలననుం నౌడఉ మెడి వైరంబులు 
కెండువిధంబువేయనియును బలుకుచుండుదు రైన నందుంబూన 


రాని విగహాంబులు బదియాబువిధంబులు గల వపి యొట్లనిన. 


అల్బఫలంబై నయది నిషలంబును 

ఫలము నిశ్చయలీలC బరగునదియు 
నపుడు దోషముగల్లి యామీ (ద ఫలమిచ్చు 

నదియును “దోషంబు అపుడులేక 

యమటమీంద ఫలయు క్‌ నలరకుండెడునది 

యపుడు మీదట. దోష. మందునదియు, 
దా నలుంగనికారతను .మించువానీది 

పరులు (పేలశేవప(. జొప్పుతునధియును 


శకి 


TT 


స్య 


a tt 


వోతురాశాషఇసము [ట్‌ + 


సొౌరుం కొజకై సయదియును 'దడెణనకొటుకు/ 

గాంగవచ్చినయడది దిర్డ కాలముదియు 

నై నవిగ్రహముల నెల్ల మానవపలరము 

సేతినూర్షం బెశింగినన్నవపరుండు ॥ {ti 


బ్రాహ్మణో _త్తములతో6 బరగిన నదియును 
చేళ గాకుండెడివేళ నెందు 

దైన వబలంబుచే€ దగువానితోడిది 
కలహాంబునకె నిచ్చ గాలు (ద్రవ్వు 

చెలికొంండ్రు గల్షినకితిపతితోడిది 
తత్కాలఫలయు క్రి దగుచునుండీ 

యాము(లద నిష్పలమైవచ్చునదియును . 
తత్కాలఫలయు క్షి6 దగులనీక 


యంతమీందట ఫలయు'క్తి నదురునదియు 

ననగ దగినట్టి పెపదియాయితెజంగు 

న్‌ నవి([గ్రహముల వెల మానవలయు 

వూ c౧ 

నీతిమార్గం బెతీంగిననృపవరుండు ॥ 115 


చేయునప్పుడు మీందటంజేటులేని 

విగ్రహమ్ములె యెపుడుంగావింపనలయు 

నవియ కా వన్నివనులందు నటుల6గా6గ4 

దలంచి మెలంగంగవలయు నిచ్చలు విభుండు ॥ Hi 


అప్పుడు మీందటకా ఫలము నంద6గ6 జేయువిశుద్దకర్యముం 
దప్పక యాచరించుజననాథుండు 'నిందలంజెందకుండు? దొ 
నప్పుడు నట్లుకావున మహీన్థలిలో నిహముం 'బరంబు€ దా 

“ తొప్పడ గూర్చునట్టినని సాంపున జేయ బొవ్వుంబాజ్ఞాయడై ఖ్‌ 


8 


“ou 


ఆంధ్ర కాండము 


లుక్‌ యినుమంతయర్థ మునః నుండెడు లోభముడేం చతందుండెం 
వక డగ నాడంగావలదు తత్సరలోకవిరుద్దకర్ములం 

'అకటముగా (గ చవ్వులన పాయుట మేల? నిట్లు భాగము 
ప్రకరము నబ్బ్ము_ (గావున నృపాలుండు సతి య “జేయుకేత గణా 


స, బలము పోషణ మంది వపెలంగియుండెడివేళ 


గె it 


at 


Son 


ననుర కిమె (పజల్‌ చనరుచేళం 
లీ = 

చాను జూచినచూపు డైన మీడేర్చుచో. 

దనమి,క్రు - లతిభ క్రి. దనరువేళ 
సకలసామంటిలు సంధి (గో రెడి వేళ 

నా పమంత్రులు గలయటి వేళ 

శతి తు . 

ధనధాన్యములు వాలం దన కొనంగూడుచొ 

నుత్సాహ మాత్యులో నుబ్బు వేళ: 
బరుల కీటుపంటి వెల్ల ౧జొప్పడనియట్టి 
వేళ నొనరింవంగాందగు వి్నగహంబు 
ధనము మితుండు భూమి నా చగినమూండు 
గకిలఫలముబ నొకటైనం గలుగ ందెచిసి ॥ 119 


మేలు ధనంబు ధా(త్రిపయి మించుసువస్తులకన్న సంతో జుకా 
మేలు దలంప మిత్రు. డలమిత్రునికంచెను భూమి మేబగుకా 
మేలఅగుభూమీచేళం గడుమేలగు సంపద గల్లు సంపధజా 
తాబంగ బంధుమ్మితుబును సదుణజాలము గల్లు ఎప్పుడుకా | 


తవతో సమసంపడచే 


నషవొం దెడిక్యక్రు జనముల నప్రతిహకమై. 


శనరున్గుషాయ్డుమ్లుక్లేతనె 
ఇననతి శికించవలయు జత్రురుం డగుచుజా 4 tat 


ton 


“ol 


ITY 


వః 


న్స; 


చ్‌ కుర్ధాశ్వాసము ne 


కలహాంబై న నుపాయ 
మ్ములచేతనె తాళి శాంతిందొందింనందిగుకా 
గెలునులు దలంప ననిశ్ళయ 


ములు గావున. ద్వరితగళుల మొనయకి నృపళు it 12: 


న 


బభవంతుండగు శ్యాతవుండు గినుకకా బై పచ్చి వోధంచి 
గలంగకాదాజక నిత్యసంపదల నా న en Ee షక 


ప 


ఆలీ 


శ్చలతకా వై తసనృత్తి త్రిచే వినతు(డై శత్రుం బ్రసన్నాళ్ము.గా 
నలరింగందగు నర్పవృ త్తు అటు పాయంబెట్టి నేక్పోందు త జా 1 


పామురీతిం (గూరభంగిం జరించిన 

విభుండు నాళ మందు వేగ జగతి 

సిరుల జెందుచుండు. దిరముగా( (బబ్బళ్ళ 

వీల వినయవృ త్తి వాలునతండు ॥ 124 


మ తురీతి వెణి మాడ్మి_ దా నూరక 
అవల్‌ 69 
యుండివేశ(బై కి నుణీకి సింహ 
మటుల(గమముచేత నందినయది జాజ 
కుండఒబటి విజయ మొందనలయు ॥ లక్‌ 


తాంబేీటిలీల యెంతయును ముడుంచుక 
తనమీందవచ్చు బాధలకు౭దాళి 

గట్టుశై *వడి నిల్చి కదలక యోర్చుచు 
ెననువుగాకుండెడియట్టి వేళ 

యరిని మూపునంబెట్టియమైన మోనంగనేర్చి 
(పియభాషణంబుల జేలుసజచి 

కడు(బసన్నాత్ముండై. పుడమివ్నాళత్త బెణీంగ్‌ 
యరియంతకంగంబునందు నిల్చి 


ET 


ఆ|| చ ॥ 


ఇ 


మం 


సం 


న్న tt 


ఆం|[ధ కామందకము 


సమయమెత్‌ గి కృష్ణ్రసర్బ్పంబుగతీ జిల్లు 

మనుచు నొడిసి యగ్నియటుల భగ్గు 

రనంగ నెగసి నీతియనుచేత కజళద లల 

బట్టి తవయవలయు(౬ బరులసిదల ॥ 126 


నిలుకడంగాంచి మేతెళుంగునేర్చు నహించి వ జనం త 
గులమున మించి సత్యమొనంగూడంగ ధై ఛె ర్యదయాడిదానస 
చత్యళల వరించి యూరితు డు గౌరవశాలియనై నరాజు న్‌ 
చ్చలు నిలళ(తురాజుల కసాధ్యుండగుకా మదినెంచిచూడంగకా ॥ 


పరుసము(బల్కి_ మేల్యజచి బాసలుదప్పి భయంబు(జెందుచుజణ 
గరువము దుఃఖమోపమియు. గట్లి (ప్రమాదము జాగచందముణా 
వరసము.జెంది జూదముల వేంటల నింతుల. బానలీలలజ౯ా 
నిరతము నాచరించు నవినీతుండు సంపదంజెందనేర్చునే ॥ 128 


గెలువగం గోరునట్టి దొర కీడుగుణంబులు గల్లుశత్రుమై 
నలవుమెయిం (దిశ కి క్రియుతు (డై చనంగాందగు నట్లుగాక ॥ ర్స్‌ 
శ్చలగుణశాలియై తనరుశత్రుని న మీంధట నె త్రువాండు నే 
ర్చులందనుదా నె చంపుకొన( బూసుచునుండును నిందకరు రండ ॥ 
ఘనమగు రాజ్యసంపదలు గైకొను నిచ్చంజెలంగి బుద్దిచే 
నమవగుమండల్న్మకియలనన్ని యెతింగి దృఢథప్రయత్ను డై. 
పనివడి విగ్రహస్థ్రతుల బాగుల యజెందుచు. గార్యసిద్దికే | 
యనిళము' బూనంగావలయు నద్భుతకౌర్యసమ(గచర్యలకా ॥ 
ఇదియు విగ్రహాస్వరూసంబు. ఇంక యాన(పకారంబెట్లనిన. 
a + ఉరి ద్‌ 
యాన(వకరణము 
అధికబలవి్మ[క్రమంబుల నలరి ప్రకృతు 


' లాత్మగుణముల ననుర_క్రి కి నంది' కొలుసు 


వజయమందుట కలమహీనిభుండ్యుర్జిపుల a 
Me దండు వెడలుట యానమండు | Pe 132 


చతతుర్ణా శ్వాసము 11} 


న॥ అదియును పిగృుహ్యాయానంబును, సంధాయయానుంబును 
బసంగయానంబును సంభూయయానంబును, నుపేక్సొ 
యానంబు ననియదు తెబంగులయె వానిస్వదూపంబుబు (గమ 
బున వివరించెద. సేసిన 


90 


స్వ ఐలనంతుండరి(ప్రధానుల సె్యగ్రహించి డం 
డె త్తుటయును దనహితులచేత 
నరిమిత్రులను నొంచి యరిమీ(ద దండెళ్తు 
నదియును వ్మిగహయాననుం(డ్రు 
వెనుక శ్శతులసంధి నొనరి యన్యుల మీ (ద 
నరుగుటయును చను నడ్డకట్టు 
విమతులు సంధించి వేతొక్క_ Set 
నరుగుట సంధాయయాన మందు 


ని రొక్కచోటికి. గదలి వేజొక్కయెడకు 
శల్యురీతి (బ్రసంగవశంబు కతన 
ఆనినయది ధాత్రియందుః బ్రసంగయాన 
మండ్రు నయశాజ్రువిదులై నయార్యు లెందు 1 114 


జా 


శౌర్యశ కులమించి చాల మూ6కలగూల్చ'. 
గలిగిన సామంతగణము తోడ. 

గలసి శాత్రవులను గచుమ నుద్యోగించి 
కదలిపోవట చూఢ నదియు.గాక 

ఫలమీత్తునని (ప్రతినలు వల్కి. కొంచెఫు 
దొరలతో. .గూడుక యరుగునదియు: , 

డను[పకృతుల నొంపం డా రిరువృరు: గూడి 

౮. యిరువురు శక్షుల నే 'సడంప ' 


:f2 


లకే 
“iif 


గ 
Ser 


ణా 
గ tt 


గే కి! 


వః 


Sol 


ఆంధ్ర కానముందకము 


మునుపు సూర్యాంజ నేయులు సనినరీళత 
నరుగుట డలంన సంభూయయాన ఇందు 
రిట్‌ యాన(ప్రకారంబు లెజుంగనఅయు 
పెతిమార్ష్గం బెకింగినన్సపవరుండు ॥ | వస్‌ 
శత్రుకైదందె త్తి చనుచోట నహితున 

కప్పుడు సహాయు(డై యతనీకం్కు 
బఅవనంతుడగురాజా యనే _త్తివచ్చిన 

మునుపటిశ త్రుపె 6 జనక తాను 
వాని నుపేకించి వానిసహాయుపై ( 

జన నుపేడియాన మనంగ బరగు 
వాసవసూతి నివాతకవచులవై 6 

ఇని యుసేశియానముననె తొల్లి 


(ప్రబలులై మించినట్టి హిరణ్యపురని 

వాసులను గెల్వంగదలిన వైపు దనర 

నిట్టియాన(ప్రకారంబు లెుంగవలఅయు 

సీతిమార్గం బెణింగినన్భపవరుండు 1 156 
ఆఅరికి వ్యసనంబు గల్లినయట్టి వేళ 

నరికి దైవంబు దోడుగానట్టివేళ 

నదను.(౬ జేకొని దండెత్త నర్హమం[డ్రు 

సీతిమార్గం జెజింగిననృపవరునకు ॥ 187 


ఆసన ప్రకరణము 
జసన (పకారంబు. 186 


ఆరియును విజిగీముధిరా 
వరు లిరువురు జలిమెకలిమి వడినొండారులజా 
డెరలింపలేక యుండుట 


ధర నానన మనంగ బకగు౬-దజ్‌ జ్ఞులచెతజ- ॥ 188 


౪౮ అదియును అగస్టు హాస పంబును సధ నందులు IBE 


అవ ఇల ఐల సట అడ ల క్‌ వలో జట ల ఎ శూ 
uot, లలల అటో అ సు ల టు న 


తెంంంగపఏలయొె్యై వానినం టాసంబులు గనుంబున నషం. 1401 


సే ఒక్కరొక్కారిసీను 


బొరతొలుతి గాః 
నూ 
మెండొడి యె తిపోకుండుటయును 
Gs A 
గడువె రతోడ విగహమంది వాడు మ 
యెలా 
ర 


మిత్రతతులను గట్టియల్‌ 


గసపును శొరకుండం. గాంచియుండి 


? 


ముటడిగాం జుటుదముటుకొనుచునుండు 
క్రి ల 5 
నటివియును విగృుహ్యాసనంబు 


డు 
నిటు ముటడి వెచి యెంచి 
అం == 


గ్‌ తె దిశ 
శే శక! మైరివైై ర 
(కర్భతు అన్నియు. వెత 6 బాసి వగఆ6 దస 
గ వదనము చేసికొనందగు కాలమెతలి(గి భ్‌ | 
ఎతిమార్గం కొటీంగిననాపవరుండు ॥ క్రీశ] 


సే॥ రావణాసురుండు పూర్వముసన నివాతక 
వచులతో.6 బోరాడి వారుల దాను. 
గలసి చతుర్ముఖు నంపి సంధి యొనర్ని 
నట్టులు విజిగిషు నరియు టోరి 
యలసి సంధయొనర్చి కలసియుండుటయు సం 
ధాయాసనంబన6 దనరుచుండు 
నది గాక యరిమీంచ నలపున6 గదలి వే 
తెక(ప్రసంగము చెంది యొరునిమీ6ద 
15 ey 


1.12 


పాగీజోలో 


-ందకము 


న! 


స్నా 
“ఉరసా ~ 
అ సజల 


౦[ధ క 


1! 


Ca) 

సత్తి క్ట క 
2 టై ఛీ 6 3 
A ట్ర 3 

yy ty, జి (ఈ 09 ఆ 
Ww ల 1 లగర్తె ల్‌ చు సీ 
J} స గే గ్‌ స్ట gd అక్షం 
Ys, ర్తి 3 ( 
న 63 
gn 9 pia Ge 
mG FT Ve Mas PG wa 
3 aj గో a 2g bo 13% 
ec hf క్‌ 9 oo WwW a క్‌ 
ప చట త 64 0 మ wa 

స్త న్‌ స్‌ జ 9 h at 2 
గ్ర +] థె 3 ఖే శత 0t%0 [౧0 న 
“2 లే ఫ్రీ జీవ చీటీ 2 [౨ fy (0 ళో 
4 త్తే 6) ఎ ట్ర oOo g. 
4 ॥ 3 wm 2 EE 3 
46 (౧ క Fo 
Up a) లు ఓల] .. f3 
D Oy Ya ల్‌ ‘3 th; 


డె 
sil 


lie 


ఆలే 


ఇ 


జగతి నలు ॥ 
లు 


కప 
శోట నుపేకించి సురవిభుం 


+ సకలసంపదల. బొల్న్చి 
పదరకయున్నట్లు పగతు(డు బలియు(డై 


తించ మించి యి 


సలి 


OS 


ఇకో 


యున్నచో దా సూరకుండునదియు 
నొకహేతువునం జేసి యొకశా(్రవుండు పేర్చి 

తను నుపే&ంచిన దాసింగొనుచు 
మును రుక్మియుండిన. యనువున నుండుట 

యది యుషేక్షొసన మనంగం దన 


నాకూ 


రు 
స్కి బలియు6డే కృష్ణుండు పారిజాతము 


ill 


ధ 
wu il 


# 
ఓ? 
= 


ఇ 
sat 


చతులాశాంనజముం [సేసె 
డు శ 


అనా 


నిట ఇదంబం తొల్లి (6 డా శెపుడు 


లి 
శ 


న 

కల పో ఇర్చ్పినయ యట రాజూ 
చ 

జచరిషపుల గెల్చి సకలసంవపదల.6 బొల్సి 


ఆవులు వినుతించ మించి యాజగతిశేలు ॥॥ (11 


ఇరుదివర్యా లకు 6 డిన కెద్రయిశ్శాతు జ్ర 


బలవంతుఠణె లై యున్న( గం పెడ 


వారివారికిం జూడ వారివాయును టోటె. 


గ్‌ 


ఇచ్చుకో శ క్‌ నా బు శ్రా = 
వనున్న 6 దక్కోలుగా నెన్నెపల్కి 
కాకొాకివతె నిరుగడఅ న_రింపుచు 
నందు జేరువడాన నధివయత్న 
మున గడుపుచు నిద రెనయక యు 3న 
an) ల — 
సందులో బలవంతు నాశ్రయించి 


వార చిచ్చు వదలిన వారియరుల( 

శాన బలవంతు నొక్క_నిం బూని దొలిచి 

వడవంగా నేర్చి కాలంబు గడపెనేని 

యది ద్విధాణావగుణ మని యంటైస బుధులు ॥ 146 


సాధారణు.(డై. యిచుగడ 

భూధబులకు నెనఫి ధనము బొరయిట ఆస్‌ కా 

సిధారుణి. బరతం (త 

దై. కధభావం ఐబఐనంగ6౬ దిగు దజ్‌ జ్షాబచేఇా 48 14 


సతు తతత సదూ శయనుణంబు బల-ంతుంతగస 


అజో, నార ఆగ సి వాం శిలగా పంటైన, బు స 
నాక వనన తువుసైన నాశ్రియించుటంజెసి రండు ౨ ఫంబువై 
యుంజంల సకం మం బెటనివ. [1 [0 
wee] eRe 4 ఆం చే గై ఆల హా ౪ 

స॥ బలవంచచ దొందంబడి విడదపాయు: డె 


కంస సక్యాందు బలమును గిన 
ఇకా రుని నొక్క్లని సాశ్రయించి 
వఎనయంబుతో నితగమును దొడగని చెరి 
యతనివావం బెల నాత్మ చెటీ౭గి 
గా 
చెప్పి. లె వడి6 జెసి వినతుల 
గతి “సరుసుల( గొల్చుకరణ( గొర్చి 


పై ర స వడ అచల నార న గ! 
11 దఎచినివయబలుక 6 బరిపూర్షుం డ్రై స్వతంత్ర 
పత జెందుచుం (గముమున వెలయు టొవ్ను 


ఈ 


చిట్టి యన్యసనమా(శ్రయం చెటు 6(శవలయిు 
ఎతిమాగ్గం జెట్‌ంగిసన్ఫపజరుండు T 14 


A 


ళ్‌ 

క్‌ 
La] 
క 


అహితులచే నొచ్చి యా రు౭చె యాాశయ 
% అణాల OD 
వాసుండె తగన సంధిచేనివాలయి 
కప 

భండారమెనను బలము నను భూమి 
యా చె 
యనను భూభలంబె న జుటియయు 
రెం షా 

సకలంబునై న సిళ్చలత (6 జెందుచు నిచ్చి' 
యతివినయంబున నతనింజేరి 

తా బల్మిచెందినతజి నై న శత్రువు( 
డావద( జెందిన, యప్పుడై ను 
న రెం 


ష్‌ 
ఏ1! 


చం॥! 


MEY 


లా 
~ 
sql 
ఖో 


వ।। 


చతుర్థాశ్వాసము 117 


స్య యమొెటణీంగి విజృంభించి వియుతు౭ [చుంచి 
Dt గొలిపించికొనియెన నలము టొప్వు 
తాకా తాకా [= 
సతుసమా[శ్రయం వెటు (గవలయు 


సితిమారం బెజీంగిననపవరుండు ॥ 150 


€ 1 
ఖ్‌ బ్‌ 


= అ క 
శత బటు వశిగానిడకతీం దా బణగవారల కెంయి సర్వముం 


3 5 am భే 
గ్నెనియుక యిచ్చి, ఎచ్చలును బశము పదిన సంలు. 
| AE +, ల ౯ గో య AG కా iw న! అల 


నునుని= న నీచజను 
(«jn Qa 

ఛారణంబు డేక కలసిస క్షయముసు 

న్యయము చోషములును వచ్చుంగాన i 132 

Bann జా భర జా w=) వై కె 

ఇల డొం గ్రార్‌కే రణంబునస. తో నెవ్యారితోనై_న 

రుల గూతందగపంగూడి యుండిన యెడందొల్పొందిచి_త్తంబుకో 


పెఅ నమ్య్మంగొజగాదు తం|డ్రిసయినం జాతించి దుషహాత్యకుల్‌ 


6 


వలం స్నమ్మినయట్టి సామజసులం డారెంప దొంసించుటి౯ా॥ 
ఇది షష్గుణగ్వరూపంబు. ఏనిం గొందఠిు మతస్థులు చె వే 
వావసమా(శయంబులు సంధిమమూాలంబులె కొప్పన సంధిగుణం 
టొక్క-టియును దండువెడలుటయును విడియుటయు ప్మిగహా 
మూలం బపటంజేసే యానాసనంబులు విగ్రహా థేదంబులె కాపున 
విిగహగుణం దొక్క_టియునుంహేడ నిట్టి సంధివ్యిగ్రహంబులు 


'రెండుగుణంబులే యని పలుకుచుండుదురు. భుణీయు బృహస్పతో 


కేటీ ఆం కానసుంచకము 


Ca 
at aha తారా ఇా ల ల్‌ te a లో అం అస సల్ల ann పహ 
చమటలు వారములు — tel కంల OE (రా జైసా జ హాటు సెల ఈ దిం*ంం 
(a) 
ధి a se లర ణా కాజు సాటి జస జవ ల వ న mm 
బడినవా (6 అదన నాశ్రంయంచుటండం సవా సై యగణంబుం (6 
స ఇ ew) జ్యా ఈ వ అ చిక ప జల జ మ్య డా అరా న్‌ా టో అర్య గ శాాన్హు జ” 
Tere గాన నాం చందంగా జట్‌ న త 
ఆవాలూ rr ఎ వవ్‌ డే అన CO షష లి భూ 
దకుంచసంగసాది కోలా. నసణందుర యని పలుకంచుండుదు వం? 
పము దాను గ్రా జ లే అనా ఈ ట్ర అణాల యమ అ అల చ్‌ mm 
వ ష్‌ { i అట కాంకు బులు wy ర Sy పః we) Ow కంస 
భా త గొ జ్యో క్‌ అ (టు aa) ఇ. —_ మి, 
మున మ్‌ మమూలం బె ళ్‌ తష ఇ ee 1 ఐక 0౪ కం_టుంరు cy GO 
= 
గ pa 
కలయా Tae పా గ త 1 m=” 
జని చుండు మువై జేయ. గా కన్ని టి36 కుకత్కంందబి న 
ఇకా ప్‌ అ నో caf A వౌ 
యవసాచేదుంటబులం గలుగుటండస యా కాముంచకమరంణంగకు 


3౨04 ఈరీతిషడుణంటుల 

నేకుపుతో. చెలియునట్టి నృషవరుం డెలబుజా 
రులను గెలిచి పారా 
రావృత మైనధరణివలయం జేలుకా 1 


చంక నరడవిహిర సారయుళసద్గుణ సింపగనిర పీతి ను 
స్టెరరు చిక _ర్తిహార ; ను స్యథ కూ వంక ణా 
స్వరతర ర చేవితార్య్వజన'నె స్యవిరాజిత నోవువారిభృ 

మి యె 


అలో అబీ 


చ్చరనిధిదాన సౌమ్యుహిల సంజతశోభన సర్వసస్నుతా 1 
| 


కం॥ ముంండలకోఛన సాధన 
మాండిర్యా అ 
కుండల పాలనఖలన 
చండితమ త్తారిఘావ దానకలాపా 


జ ఊరా 
అ wml 


భుజంగ (ప్రయాతము. 
ఖజధాధార దోర్లండ దానకీచండా 
పరాథేద్యమం్థత్ర (పథాన స్వతం|[త్రా 


156 


119 


Je 
Tey 
ww 
ణి 
] 0 
0 fia} 
[1 స్తీ 
Us 


2 కు 
cf 

క. గి 

¥ 33 
౧ ‘Ply 
fic స్‌ 
% 

న్‌ 0 
|. 


గ 1 un 


cg 0 4) 
జ గ sf ¥ శ వ 
2 [1 rd 
a 
స్క t 
3 రగ శి 


య ఛ్‌ వ 
ద) 0 

ళ్‌ స్‌ శా { 3 

‘a, గ 1 


జ్ఞ = 
sre 


my 
స్‌ 


గ్‌! 


క్‌ు 


ఇ” rn ec ఇ 
90,46 wap * లే అ cc! 


యు 
el 


+ i 0౮ 
vt గీ 4 At సై 
9 99 43 (3 
క () 3 = (1. శశి గో 
Lah 
శెట్టి b శ 3 Fe a 
wy "3 "ర 
స శ [2 | న 
స a: 
2g 10 
ఓటి # 
-_ WO 
9 = om] 5 fn 
శ స్‌ గ్‌ [1 fo గ్ర 
9 |) 12 సా 





కం) 


వం 


రోష 


వంచ మాళశ్వాసము 





గీవినుతాలోక జగ 

తాపన రఘురామ పౌదసంకజయుగళశీ 
చేవాధురీణ కాంత 

ప్రొవృత కొర్మడ్రాజావెంరటా ద్రి నరేం(దా ॥ 


అవధరింపుము. 
మం[ర్రవికల్ప (ప్రకరణము 


అన ఉట్ల క ఖో క 
నృప షడ్గుణత_త్త్ర్వంబు నిళ్చ్ళయించి 
గూఢ మగుచర్య దిగ మం[త్రకుళలు, నగుచు 
మంత్రివర్యులతో గాడీ మం|త్రరీతు 
అమర సూహింప(6దగఏ రహస్యంబుగా(గ it 


తన కా ప్పండె తగుప్రొ 

న్‌ా a రర జ అ 
జ్ఞానితో బుం(త్రం bu నర్ప' ఆ ప్ప టలి_జొ 
దన కౌ పుండొ మూరుని( 

ని రి 

దన కొ పుండుగాని ప్రొజ్హాం దా విడున€దగుకా ॥ 

వాడీ డో 
ధర యెల్ల ననుభవించును 
నరనాధుండు నుం([త మెటీ6గినం గొకున్నజా 
బరిభవ మొందు స్వతంత్రత ( 


. మరగియు మం(త్రంబు నెజుంగు ప్రాజ్ఞుల చత జ 11 


Sol 


* 
4H 


Son 


లో 
Soi 


&i 


గీ॥ 


పగులు దుర్మం(తుం 

వఎింపనొర చెడు దుష్టమం[త్ర మనగుయజము చె 
టె జ ద 

ద్యగాణముచే బలె గావున 


బుగగతికా సన్మం[త్రమున( బొనంగంగవలయుజా 1 B 


అవిశము ధర్మమార్షములయం దె చరించినవారు సిద్దమై 
యొసరిసయట్లి కార్యముల నూర్లితువై తగువారు పెద్లరై 
లు భై యా యయా 
తనరినవారు నె నగుణధన్యులు చెందినళాస్త్రమార్ష్శ మెం 
= a 
దుసు పచలంగ రాదు నయభుర్యులకు జా నిజకార్యసిద్ది వజ 1 7 
జనపతి ళాస్రముతో నెడ 
సెనచర్యల 'వేగిరమున. జెంది మెల6గినకా 
తునిచే ఖడ్గ 
దన్‌ (త్రునిబ ఖడ్గం 
యంనక్షుకా (గాసంబు గాకపోవం గలండే ॥ గి 


బలిమి6 (దిశ క్రులలోపల 

నల మంత్రము మంత్రళ క్తి ననువొందక "క్ర 

వలము ప్రథావోత్సాహ 

మమ్ముల. గల్లియు శు(క్రు( డోడె మును గురుపునకజూ ॥ ఫీ 
సీతి యొకింతయుం దెలియనేరని సింగము బల్మిచేత( డౌ 
నేతజీయందు నేనుంగుల నెల్ల వధింపుచు నుండు బంద్దియుకా 
సీతీయు6 గల్లినట్టివతి నేర్చున సింగపుగుంపులం గరి 

(వాతము నుక్కునం గలిచి వర్గిలకున్నె ధరాతలఅంబునజా ॥ 10 


మునుపు సామాద్యుపాయముల్‌ మొనపవలయు 
కాల మెళయలుంగుచు వెరిపై. గదియనలయు (ఓ 
గాక మతి కేవలంబు విక్రమము బూని ॥ 


మెల౭గువాం డెందు వగల. జెంది కలంగకున్న ॥ 11 
కేగి 


122 ఆంధ్ర కామందదము 


చన ఇల చమెడలించి భూవిధు(డు నక పుశర్యము." భం అ న 


జెలంగడిబుద్దణ చెలియ మును న మే he సెట్టు గాసిచో 


సెలప్పను్ళ గండ న కం ఉఅంతథభంగుె 


మా! 
పొలుప్పున హాస్యరీతులను దౌెలందిడ్యెందు మభిభంటు6 జెంచుా 1 
or తొడల కంపం బని కె 
ఆటో త వ్‌! మి న 
జ్‌ జ న. ల 


యెడ విస్నుు వవింగెానంగా (6 

Neca పెసు'బెల్లిక ంచు రొడిం గొసయగాలడే॥ [0 
ఆ॥1బె॥ మిడుత యగ్నిలో సం బదునటు నాశ౦టు 

వచ్చుపనుల( బూని పలక ఇప్పుడు 

తగినవనుం హాూానం౭యడం౧ఏ ఇగ్న్నల Cy 

మడుత కేషిం కలదు చెడుటవంం ప ॥ | గ 


టమ లో దుర భద సప్‌చి 
ne) 


బలియుండు మోహాముసు(6 డెంగి ఏదరెగ నందుకా 
U 
గలిగినయాపద అతనిం 
గలకాలము( చావ మొందంగా6 జేయు(దుదిజా ॥ 1 


tr 
CO 


కం॥ ఆఅసుపమహుతిచే సిరులను 
నాక్రమింపం జను ఇర్పున మె 
ట్రనుపుగ 'మెక్పైడునాతండు 
పఘునహమగుగిరి శిఖర మెక్కు_కై_ వడి మజయుజా ॥ 1; 
ఉ॥ అందగ దుర్తభంబగుచు సందణు (మొక్కులు (మొక్కు నిష్కె_పెం 
ఫొందినయట్టిరాచణిక మొక్క_డ నించుక దుష్టవ్నర్తనం 
జందినయేని నాశనము జెందడె యెం దపచార దుంక డా? 
జెందిన(బ్రాహ్మణత్వము గృశింపుచు నిందల నౌందకై వడికా ॥ 


ఖే 


ల చిములపుతు అంచి కాపు 
సప్రదుమున నానరించునట్టికార్యంబులు "వ 
“మె ముంచిఫలము లిడు( దా 


వకమురంగా (6 [(టోదింగనినయల్న్మ పసి చున౯౫౯ా ॥ 


కల అనుపుగం నెసరించిసపను 
లనిశము ఫలెయింపుచుండు నది కాకున్న కా 
మసమునపల దావ మొసలగష్న 
ముసు దెలియత సేయుకార్యములుఐరె( బుతి?లా ॥ 
An ఇర్పు మీజంగ లెస్స యొనర్చంబూని 
రార్య ముకరీతి సఫలంబు గానివేళ 
వాండు నిందకుం దగిసట్టివాండు గాదు 


తానె వై పంబు కదుందోడుగానికతన ॥ 


von ఖఫలములనై నిర్మలమతి 
గలవా( డుద్యోగశాలి గానె నెందుళా 
ఫలవిఘ్న మడరకుండ౯ా 


బలవ ద్దైవంబు నెటీ౭గి ప్రార్థింప[దగకా 11 
ర్యా 


శం॥ భనబలిమి నెదిరిబలిమిం 
గనుగొని యరిమీద గదలయగా దగు నెదురురి 
చను నేజుంగు కొద్ది యదివో 
జనపతులకు నెణుక నీతిచాతుర్యంబుత్‌ 1 


కం॥ ఆర్యులు విడుదురు నిష్ఫల 
వార్యము నిశ్చితఫలంబు గలుగక యెడడరా 
వార్యుము బహుదె రము6 గల 
౬... 


కార్యము శ డుగ్చేశ మడ రుకార్యము( బుడమికా ॥ 


(a) 
a 
rill 


జ్‌ 
Eo 


చం॥॥1, 


అనే 


తం! 


ఆం(ధ్ర కామంపకము 


తగుకార్యములె విహితమున6 
దగిలినయవి యెపుడు మీంద6 దా మంచివిై 
తగు నవి తొరుతకా నజ్రను 
అగువారిక్రమాగతంబు నా నవి వతిరెజూా ॥1 
ఎట్లికార్గంబు దనకును హిత ఎవొనర్చు 
ఈఏ వి 
నెట్టికార్యంబుచే నింద తెనయకుండు 
సట్టికార్యంబె పూని చేయంగవలయు 
నప్పు డించుకకఠినమై యడరెనేని ॥ 
అహా 
సులభమున( గార్యసిద్దులు 
గలుగుటకి బుదిచేత. గార్యము బూసజక్షా 
య” థి 
వలయు. బతి మంచిమిత్రుల, 
గలిగినచో సింహవ్చ_త్తి కడు మేలొకటకా 11 


తొడింబడ మించి సై కుటిరి దుష్టవిరోధుల వంచి సందదశడా 
వడయుట లెంచ దుష్కర ముపాయబలమ్మున "దియైనచొ 
ప్పడి తగువూవనటీ(టడు బలధద్రగజంబుశిరంబుమి 6దటకా 


దొడరియు వాయుమార్గములతోడ+ బదం విడు "బిందు జాతే 


చతురమతి కుపాయసరణిచే సాధ్యంబు 

గానివస్తు వించుకయును గలదె 

యినుపముద యెన నిలలోన నీరుగా 
ర రం 


రజంస6 బడును చెటిపి విజుప(బడును 11 


జల మంగలంబు నార్చుట 

యిలమీ (దట. గడుంటబ్రసిద్ధి యాయింగలమే 
బలువగు నుహీేయళ క్రిని 

జలచలచల. దెరలంజేసి జల మిగిరించుకా ॥1 


2 


Se) 


28 


29 


పంచమాశ్వాసము 125 


(1 


ఖల ముటియు మం(్యర్రంబునకం క్షానంబుసు, రకత్షణంబును 6 (ట్ర 


సొంబుగు6 (ట్రశస్తయు సంగంబులుసు వ్యాపారంబు నుత 
ర్రభుంటుసు€ బరిశుక్షియు ఫలసిద్దియ గావ.:రనఆతజ నుం థావన్‌ 


ర 
[౧ 


ట్టి 
c 


ద 

బునుు  ఇనుదఅలయిన యవనస్థాభేదంబులు గల వందు విభుందు 

సాకొత్కారంబునం దెలియనియర్ధంబు తెల్ల ంచెంయుట యండి 

యవిడ్హాత విజ్ఞానంబును చెలిసిసయర్థంద కడ్వాపూర్వక ంజంగా 
5 ఆ 


నిర్హ యంబు(గావించుటయ నెడి విజ్ఞాతనిక్పయంబును అవ 


nD 


"రెందు కార్యండులం (బ్రసక్తంబులై న నార తల రమే త. రం 
జే ఇల్‌ ఇ” ఖో ఇ క్‌ లాటీ ఇ 2 జ” 
పండేహా శేదసంబును, వెండియు సంధివి((హాండులలి న సృ 


సమ్మ్యుతంటుస సందియ మంచివదగసపట6౬ దెలిసి యదియును ౯ 


ల్‌ ళ్‌, [౯ 


ళ్‌ 


bd 


పూరణరంబె న తెస్నయని తెలిసికొనుట యణడి శేషదర్శ నందును 
అజో ర 


eT నిట్ట చతుర్విధ చేదందుదుగ్ల జ్షానంబు పుంత్రులకంస 
సంభవించుంగాషున. 80 
స సంతులు దాసును మతులందు లెస్సగా? 

సె అనే ర్ట నళ అ ఖో 

బరిళుద్ధి సయ టుత్స_త్తియం(్రుం 
తనదు నుత్చ త దగవమం త్ర జర్‌ లెస్స 

PR, =) 

తెలిసి రక్షించుట స్థతియటండ్రు 
చాల దానిని. (బ్రకాళంబుగా( జేయు అీ 

నుంకి లయ మని యం(డ్రు మంత్రమును 
నిన్నియు నెజలు6గుచు నిది దేశ మిది కాల 

మిది యాయ మిది [వయం బిది జలం 


గి॥ దీని కిది యుక్త మంచును దెలివితోడ 
మం[త్రవదులను గహాడి నెమ్మది జెలంగి 
ఛాస్త్రమార్షంబు వదలక చతురుం డగుచు 


మంత్ర మూదొంపసవలయును మసుజ విభు | టే 


{yr 
శ 


ర్‌ on 


ఇ” 
ఎలు! 


కం॥ 


ల కారాల * న 
ఆ౦ (6 న Ow 


= Pa టు 


ఆ గుఫతి ME 

SD SD గర pre డాం గా 
జన్‌ 

వసత మత యన్న పతులు 

విసదభఅయును. దుంచిమూద వెదకెడికౌటిదై ti 
ఎనమది దుతించి భనియెత( 

శనముంత్రుల ఒఉంటుజకతి పృధాజంంత్రు (య ఖో 
పన నింద నెందు నతనిని 

గనుంగొని రిపు లాక్రమింజ6 గడింయందు చవెపుడుకాా 1 
పమంద్రము రక్షింబలపలె 

మంత్రము మూలంబు మిగల మసుబిందునురు 
మంత్రము ఎడ దాం అదం చ 


శ్రైం[(త్రము రొడింప రషిణము.( “ముం దాకా 11 


లై 


చతురులండయి కాల మెజయు(౧సచు 
నతులితనగతి సింహపృ త్తి నడ రెడుధరజీ 
పతి కార్యము సేయుత జికా 


ఆక లల 


తాచములును సెచి యన నహోాతు అలు(గంగబలయుకా || 


ఫల మెవ్వేళ నొసం/కా 

గలునుచుల గడువేగం గోర్కి ఘటియించంగా. 
గలుగుచుం బళ్చాత్తా వాసము , 

గలిగిం? చఇనియట్టమంతత్రిగతి నముంచిదగపంకా 1 


| మంత్రాంగములు 


ఆనె చేళరాలగతులు దెలియుటి, సాధదనో 


పాయచింతయును, సహాయవఏతితి, 
నావదలకు 6 బితిగేయయు(, గార్యసట్లియు 
ఛై_దు నుంత్రమునకు నంగము అగు ॥ 


33 


34 


3 [9 


37 


cll 


శంకు మూ కారాందను 


ఇ ఇం” అం దార కరో an అ 
భాగాన రని అల గాడ 5 కాంగా పఆలయుకా 
లా 
క గ honey | అనీ _ ఇ ఇరోగా 
లే సరించునొవుగు 
ఖ అ ఆజా లా చ్‌ లగా గొహైెద్త ఆర ఘా 
SS OMIM తట తత్త స గా శణాయమునకా ॥ 


son (పారంభింపక లమి౦షుుతి 


“ol 


bn] 
గో 
PRY 


కం॥ 


పూరుదునకు( (బ్రభమబుద్ది పూనిక కోడం 
(బారంధించిగభ వస్‌ ఇమా 


శల కో ఇ” గానీ 
డేతుణుద చి వ్వితీయబుది యాధథరిల్‌రుకొా 1 
లో 


సారెకు బహుదుంత్రులతో 


స న్ని 


భూరబుణులయం 3 రారా మంతయు. సురులటలిదింలకా 


-t 


జారలకుసు ళం కుంతల సో 
నారప్ప(గార 


తిం. సజ్జసాలగావా త గింది సరు 
రెండి CC దనషంది పండేయా neta tee be 
చెందు మంత్రులు సమ్మతి జెంది యముంట 


వలం సటుంంంటివనిల దూసపులయిు విభుం ॥॥ 


షం(తుల౬ నిర్చతమును 
మంత్రము జింతింపచలయిు ఊదిలం దబభుయమూముకా 
జ ఇ కో 


బుంధ్రోక్ఞా యడ! ఇచు€ బతిం దన 


ముం(తముబ ఎననమువపములు హుణతి చెడికుండకా ॥ 


వారలు మొనియక యుంగజా 
దా రొసరింపుదురు మంత్రితతి దడవశరకా 
టోరులు ముగియక యుంవతనస 


పారపుభోగములు దమకు సనుకొనువతనజా ॥ 


సెగ 


99 


40 


గలి 


43 


షో | 


ళు. 


ఖో 
“Gill 


# 
San 


ఆమ 


[| 


కార్యసిద్ధి నూచకములు 
కాండ నవహవిాియనసంపద ముస 
“ను తయు ఉహాదార్హ వైంబు హు నాను టిలాన 


పలుమురు మదిలో దలంపంగ 

వలయుకా మంత్రము ధరింపవలయును యడం 

బలరంగ నటుగొని యెడం 

జదియింపుచు నగ్నిలీల6 చాల దహాంచుకా ॥॥ 

వెలివడు మంత్రం బాప్పుల 

వలనజా రకింపకున్న వసుధాసతి3౯ా 

దెలిసి యటుగాస నొప్పు ల 

వలనను మం(త్రంబు. (టోవవలె యత్న మునకా ॥ 

కలునరింతపలుకువల న గామమునల్ల 

మదమువలన మతి (ప్రమాదములను 

గదిసి గుట్టుదెలియు గా మినివితతుల 

వలన మంత్ర మదియు వసుధలోన ॥ 

కంబీముళలు లేక సోరణగండ్లు లేక 

నడుమ గోడ్లలు లేక పెంపడరునోట 
మూతలు కసకస జవీభుండు sf. 






t4 


16 


47 


48 


జ్‌ 
నొ 
whl 


~~) 


చం 


కం॥ 


కం 


ఇ fo అర ఉహూ s) 
పంకా కొంనడ 129 


శ" ఖు నాద బరా 
మంటల ల వళ్ళూ కా 
జు! 
జాని ఇ శ్‌ a కవి జె జో ఇ” 
BCA ౧ గ్‌ ఈవంండచలముత మందంత మకా 
వావి 
ర ఒడ అకాల?” శాన ఆ 
TOTTI సభిజ్యృద్దికి 5.3 
, bee el ఇ a వాట్‌ ళీ కు అ ఇల 
త st Free రని ఆఅవాచారిపషవులతలజనన జే 
గి! హః అ 
ఇ అప కా లా ఇ =] yan ఇ“ ఖే నటీ. 
ఇ అరి అ న్‌ ఇట ఒక అలీ ఆ 
slot బీ! స్తాడు ౦ నను డాలు నం పింకు 
bgt క ర్‌ జ అబ కురు ళో 
మంచి ఏం శు[శాచార్య soe due a 
క అక ఇటు జట oo ఆడా, నక 
ఆరిపిదెయబణంక్య్య సంక కీడుం[తుల 
లీ యో జో ఈ శన క! 
కితద మతంబువా రెటుంనె ౫6 
ఇ ళ్‌ pr CL) gS Co) చో ఈర కొ 
“ంనినందతె చావా పుం్యకు అని యం 
ళు జో ఆలం అ అలన వాన ఇ చది 
STs వుం బల.ంలల్యై6 చౌ ఒరు 6- nl 
Capa] ఇలా 
డారిం చెలియంగల(6పనవు అరిం వజ సారె 
శాసమారందు వదలక జనవిభుంప 59 
ళ్‌ (ఈ లా ంజబు వదనర శన oI || శ్‌ 


ల 
గ్ర 


ద్ద 


గ 

హితుండయి మంచిపక్షమున నెన్నిక కెకష్ము_చు సితిళాస్త్రస 
గతము గ 6 గార్యచర్యల( దగం జరియించినవా(డు న pi 
మ్క్యుతు6 డగువాండునై. న తనమం|త్రిశిభాసుకకి పల్కు-సట్టి యూ 


మతమె యొనర్పంగా నగును మాసవనాఘన కెట్ల వేశలలా 11 51 


8& 


మును మం|తనిశ్చయంబున 
నసి నృపుల్‌ కార్యకాల మెజటీంగ్‌ మెలంగకా 
జను. గాలము మిటినచో 
ననువుగం గల్చింపవలయు నది మసడంగోజా 11 థ్‌ 


అదను మది గోరుచుం దగు i 


నద నాక్కొక వేళ దొరకునపుడు దనపనుల్‌ 
కొదవయిడికొనిన( (గమ్మణ, 


నద నబ్బుట దుక్లృభర్మ్యబిటం[డు , నయజ్ఞుల్స్‌ ౯... స కి 
1? 


[340 


రం 


జ. 


వన్ని 
Ol 


సం 


వ 


చం 


జుడినిరపతె టి అనై ఇకా 
శ్షడణలోకనల మంచివలమె ఇకొనుచుండుకా 1 వశ 


ఆది యూదీ59ది దీని కిట్లను చు దా నెంతే విశుదాత్కు6డై 
యవనజా చేళి మునండు' కి సహాయ (శేణితోం గూడి స 
వమన పక బరిశుద్ద పారు కండగగుచుజా మ త్రారివీరావళిం 
wa జ న సం. G5 
ఎం పంగాం దగు గ చాపసలగ ఏజుచ్చజా వ_ర్థిలంజెల్లు నె 1 ర 


శ్‌ 


ఉమా 1 తదు నం గార్యముల : వందు హొ ంణటునం బుద్ది సెర్చి చరా 


ల ల. ఇటీ క 


బుహాకంను “మూఢుండ నత లకు ము ంతులపహూాట( దిరస్కరించి డా 


bi 


సహియలమీ6యదటం జపలు62 కడు డేగ పోయి వారునుకా 

మహిళతకరాసువె తి పదిమాబినచోం డెరింయు స్మనంబునకా [| 
వాలే 

ఎదెటిబబాబలంబు లొకయింత యొజఖుంగక పుంచిసాహాసననం 

బౌొదవ మదించి మించి బలియుండను నేనె యటంచు గొంచనొ 

చదువ దదముడంచుభూపషతి సమంచితచంచలవృ_త్రి శ(తుపై 6 

గదలి మరంబుకోన. బడు6గాక సుఖస్థితి నుండ నేర్చుచే 11 dt 

అమితోద్యోగము. గల్షినట్టిరిపురాజా: ఏకముం (గూరస 

ర్పములం క నయ(పవ_ర్ర రనలజచే భాసిల్లు భూపాలకుం 

డమర' న్మం(త్రబలంబు26 దనక లోచై sane జేయు ట 

డరమగుకా ధారుణి నటొనర్చిన స్పపాలా(్రేనడుండె తగుకా ॥ 

న ఛా ళల యె 


ఇది మంత్రస్వరూపం, వంక, చూతచారుల(ప్రకారం, బెట్లన్నను. 59 


అనువుగ, 'మంత్రముం' దెలిసి. యందలి యర్థము అలాచరించురా 
di salem ఢభిమానముం' గల్లి మంత్రులౌ 
wn లై? తగసదూతం బుంపంగా. 






శె” 
~OoH 


5 
to fl 


Gira 


“on 


కం 


పంచమాళ్వాసము |. 


జన, న నో ద కా, —ా 
ముృ్శులయక్యాసము 0 సముడు 
డి 
ళ్ళు న్న లం లా నిగ స్య = ల చనానిస్థ్వా స్‌ నో జే అ. నాను 4 
అదా అ తు రామం € mL eT Sr Cid FEE తూ mE it {| 
ba ఇ ~~ క ఇద్‌, వు 
దాచ చుం ర 


యక యు నినృజ్ఞార్థుం డస. జరగ 
జెప్పినస్తే పోయి సేయంగా నేర్చిన 
యకం డరయ మితార్థుం శనం బిర 
చిమియు నెజుంగక యేలినాతనినవమ్వు 
లందించ కాసగహారకుండు 
జగతిలో నీరీతిం దగి మాడు దెజింగపర్లై 
చరియింతు' రీచూడ జనులు వదస( 
బరజనంబు లిటుల. బలికినం దా నిట్లు 
వలుకవలయు ననుచు6 దలంచివాసుచు€ 
వోవందగినయెడకు. టోవంగా వలయును 
క్షైతిపవరుననుజ్హ చేత చూత 1 (2 
అలజడివారల నాటవి 
కుల( దనకుజా లోనుజీసికొన(దగు మజియు౯ా 
జలముల పెక్కులు తోవలు 
చలియంగందగు దనదు నేసంచెచ్చుట కొఆజ్వా 11. 63 


sm 


అరిప్తరము నత నిసభయుం 

జొరనలయు( (బకౌశరీతి( తాడే నరిచేం 

బరికింప ననుమతుండై aa 
యిరన్నకొవం. జనంగ నొప్పు నిల దూతలక్షుళా " | " 64 


139 ఆం|ధ కై రదర 
TT) వ్యు అతనిలా రాష్ట్ర్రసారంబు జుం తదనిదు 


రంజు య. వ. 


సం చెలియబలయు అ యూ 11 [1న 
శ 
ci చోసదిధు చెట్టు లు ముం ణా నరితోడునో స్‌ ర్‌ 
జల ఎనమీ6టి6 గైదువలు సాంచిస నించువ పించి చు 
హు ముఖబష్ట్రపల్లి (౧ ఎలపోయుచు రాగవిరాన గాం సుం 
a) 
సగసులగొెదంగాందగంజొ వం లియె (గ ర MIT TT Ne 
ol ఆగక సనిష్టవారి 'సైములు ణా కండగా twat rrr నులు 
% ire: 


బుస మీ (8 డోధము న్విడచి హోం వటువుల దనం ber 


స | ( 


ఒవ ల్‌ రీ ఇ ఇ జంప్‌ గ్గ న య్‌ ఖ 
ఆన రొతటుతొజ6 “హడుకొని చాఎయఅరంగి దం Mtr 


ఆదు6 ఉసనధాద మెయ్యడ. బ్రచారము చయం రాగ ౮ 


గృ! మె రులండు సమూత్యాది వర్గ షు నెడి 

(aes Cn 

(పః తృుతులక ఆప మ. న అట 

"టి 

శెలియం టను సుజీ ఖేదింపపలయు వాం 

నరసి భేవింఒ।ం దగు రహస్యంబుగాంగ 1॥ 
కోల! తనవతిగంయములఈ (బర్భతుల( 

దను నడిగింం బలుకిపలదు ధరణీళుల కో 

డను సర్వము మీ రెజు(గరె 

యని పల్క(౫? వలయు మంచి పఏపల్ము_ లబ జా 11 
కొం? కులమును( గడు. బేరెన్నిక, 

గలుగు ఘనమ్రైనయట్టి కార్యప్పసేతల్‌ 

శలిమి యస నాల్గు దెలంగులం 

గల వినుతుల+ బితిని రిపుని, గణుతింపం చ/ఏద్‌ 1! 


we 
అలీ “7 1] 


(గ 


(11) 


70 


తె 


«sil 


తం 


“oll 


"కంn 


nT 


లలో న. న ఊవాణాద్నా. వాద్య క్‌ ల 
ఖు > క హహ _ ఉక అలా క బహ షత. 
జీతయు VOID మాలల wo అందంట ఆపతి | Dec = 
వూ 
వాం నముచి సట” లా వాద Cg అప ద ఎన్ను క ఇ _— 
Ct) ele fi ప అలల నలం అలీ a జల ని న ee శరం అ అఆ క్త అ 
కు 
జాణ జ © ఛా లో తో న గాక్యయనోనూ. 


గ 
నో ఖ్‌ కష ఆల్వా జ, క 9 
కూ ములయం౦ం CC oe రుం Me NS 


Cm) 
ఇ గ్‌ లాపీ గ్‌ ళు ఆలో 
టిజారులతో మూటలాశడపలయు 
జాస్రెరీతులు చెవయుడ్యాజంటులత 11 న 
అినపవిళభుఫఘునత Te 
1 జ పు ఈ భీం a న్‌ ఇ” వస్త ళు ఇజలోతా ల పం టా 
చల కళ కళల ఈ చలం ర ఆచారం we ues WH టో 
బుసు దాము నుత్సావాయుం ( 
సను హొంచయగలం బబరపవలయు నద్య్చులకోడడ్‌ 11 నః 
ఇల నిదురలోతు మత్తో 
rn 9 
గలభామయ బలుకుచుండు( గస టాఆ చమొ చుం 
ఇలయర నిదురపో దగు 
bh జ 
షి అన్యా లస ఖ్‌ ల శారా ఇ * ఇ ఈ" ఇ” ఇ ఇ an 
వల దెప్పుపు టె SOs WUD SC జ ౨ ఆ 1H 74 
తనరార్యసిదికౌజి 
టు చా 

మసముగం దడవె నయపుదు గదు వెపంబపంగా య 
జన దెపుడు చూతవర్యుండు 

జో ణీ జ జ అ nn) ఖ్‌ బలో గ అ అం ణ్‌ జ్‌ 
తనకార్యిము నొచంనసవిథధయి దరె: పంపన 1 hE: 


మతీయు రాయడారియగునవందటు శ1తురాజూ అయసచింపుళ 
నుండుసెనం దముయేవెకరారయులు నెజంబడిక యాలహసుంటె సె 

ర. అ 
యెడ (గమంటున కంంచిదసపంటు ఉంద. మించగావారం 


(పఫంచంబుల( గాఅంంయబుం గపపుఅటి6ి గాదు ముంచి నప్‌నన రో 


ఉచ || 


గ్‌ 


ఆంధ్ర కామందకము 


I వాన 


నొకయించుక వ్యసనం గచిగియున్న కొ సను, రొ రటల్‌ 


నా ష్‌ ఖ్‌ న. డూ 
గొకయించుక వ్యాజ్యంబునలును కణనసు దమబం[ఘపులదొ న 


ట్ర్‌ జే 


గలహాంబు( బుట్టిన వీతిపరుండు గొపుస్‌ నివియి వొతెంచిు 
అటి Ca CI ఇ 
కత నను ఫలకాలంబు గాన యర దెనం(గహాంటు సంయయం ౦౫ 


en” 


కతనను దుర్షంబునకు శనరణలు  శయించువతసనుల దిగి 

సె న్యంబులకు కేదుంబు(6 గోరువా(టె పర్లాదికా అచేశబపష 

ల (ఇన్‌కాూూ 

మహాప డా రాకయున్నకతనను నా యనచాచెవి 
ట్రించుకొని పచ్చువా( డే డెయున్నకతనను, “వెకగండణొారల టవలు 

న్‌ వయనంబునకు సామ్మగి యొన (గహ హొద్చుక్‌ కహొసుచుండంత తోరణం 

నాలస్యం బయ్యెనని యుచితరీతులం గాలంటు గతుపుచు ముండి. 

శ్‌ [(తువునకటు( గార్యకా అంబుఠె 6 గూడకయు ముంచుటి చెప్పిలచెదిం 

మగిపడివచ్చియెైనను రాకయుండి యొనను సతువాంర్తి రలన్నియు 

ర (> 
లెస్సగా దనయేలిరకు నెశింగించవలయు లర aoe He ౮ (1 


పగఅసామర్హ ింబు బలమును దుర్గంటు 
భండారమును మి(త్రబంధుతతుల 
నతండు పూనుచునుండు నట్టికార్యంబుల 
తెజంగులు తెస్పగా( 'దెలియుట యుగ 
గడలంయగావలివారి నడవులక డవారి( 
దనవారిగా( జేసికొసుట నుణియు 
దమ కనిపేయంగా6 దగుచోట మగుడి పో 
ననువై నచోటుల నరయుటయును 


చూత యొనరించుపను లండు దూత జనుసి 

వలన నెణలుంగంగ వలయును వెరిచర్యం 
దనజనమ్ములయందును ధరణీనాధు6 

డరివరులదూతచేష్టల నరయ వలయు 1; 77 


ల! 
ol 


cit 


ఇల్‌ 
“Cll 


Tey 


ఖ్‌ 


soll 


Th 


(a) 
ష్‌ 
rit 


కంచ మా భా గసము [ఏఏ 
ాతచరవికల్ప (ప్రకరణము _-- చూతలతణము 
తలంప్పన మించి కెళములు దా? (ప్రయాసము నోర్చి దించె 
య రా 
(1 లో తో ఇ" 
హలంనుచు. బోన రా గలిగి శిలము జెంది వచేంగితంబు సూ 


చాలు దనలో నెటింగి కఠినాత్ముండు గా కటు యుక్రిపెంపునుం 
గరిగినవాడు చూత యనగా నుతికెక్కుచునుండు నెచ్చటిగ।। 


ఇది దూతలక్షణం ఐగు నింక జారలక్షణంబు వఇివరించెచు. 11 


చ్రారలక్షణము 


ముసులును జొరులు అచ్చులు 
ననల దిగి విశలంయ యాదరుతె తిజఆయగంగా € 
ల చలా 
ఆసు వెగుదారు వా రల 
జో 


సనువుగం చెలియుచుసు బతికి నవి తెల్చుటనైై 11 స్రీ 


ఇల గల దూరకార్యముల నెల్ల గనుంగొన( జాంంనట్డి 3 
సులి పతి కెందు నెంచ.6” వినూతనచాతురిC దౌల్చు వే? డా 
ఠలె కద కాన వారలు ధరాతలమందు. జరించుచు సర్వవా 


Fane 


_ర్తలు 'దెలుపం జనుకా బతిహితంబుగ వచ్చుచు. వోదుచుందగాల్‌ 


చెలంగెడు సూక్మసూ(త్రములచేత బలెం చనవేనువారిచె 

నిలం గల సర్వవార్తలు మహీవతి దా నెలుంగంగ నొప్పు ఎ 
అబీ 

భ్రిలపునం జారచక్షు.డయి యందము నొందినరాజు నిదద్రచే 

సలరినవేళ మేల్కనినయట్టివిధంబుస మించు ఎంచంగన 11 8 


కదలుటలచేళ వ్యాపించు గాలిలీల( 

గిరణములచేత వ్యాపించు తరణికరణీ 

రసతి లోరనమ్మితులై న చేస 

రిచేతనె వ్యాపించనలయు జగము 1 బె 


% 


శ 


లో 
Ca 


షి 


త 
ull 


“ou 


జ” 
bull 


చ 
కి వానాణ్యా క్ష 


అభవ 4. ఆ weal Wa ఆ కీ ఆలో పీజీ ఎ ౧0౫ wer: 


a) 
స 


జ లో 
క wf లా జాజర nage rm న లౌ ఇలు జి య్‌ ఇం లు న్‌ — 
Crow నం Ch ఈ ఈ ఉరు త త అం అసం. ఆరింప్పుచుదలత (గా C 


td a ul డం న! ల్‌ చ! ర్‌ి ఇ 
een “శవ గా జ అష Gone విక ree ఎ WTA) పుట్టు. 11 
_ a ఇ ఇల లను క ఎ ఉప ఆవ ఒ 
wea అంలెవవన(6 ఈ కల అం అ కం 
(sn 
అకా య టీ wy CN శ జ గె = జొర 
we చంచలం రిం Oat ఎ WED cy 
(sn అలానే 
తక 
ఉనై * స “బ్‌ క. 
రక్‌ టరకనలకొ తి ౨ 
క్‌ క! 
డా వన్న ల అడు ఆ రంబ చాప ఉన్న జో ఇ 
wl కల 4 ల్‌! Desir 6 ట్‌ ఆర యం చిం 1l గ 


అ ఇ వ్ర” ఇ" జో అ ఈగ స జ త వో నా wp 

ఆః చారులు. ట్రరాసం. ఉద్రుకోశుంర 1 రెండు లింగం 
ణ్‌ ళో జో జు తో న్‌ ఇ" ఇ సస ఖ్‌ ” జ 
యమంచుయపు రందుం. (అ్ర్రరౌసంండం నోొలువ (6 ఆప్బంబడిన eg te 
శ జు” జో ఇ” శ ఇన్ని జు ౬ ల ళ్‌ ఇ ఖే ః్‌ 
మనం LOPLI సిడ్రైరాజిలటై. “హాఫఖచటొాల యుసం ఐరింగం 
అగ అ” wr nS Ha nr లుం మిని Do ¢ వక్‌ 1 యు a 
Ol ERI యు MD) Wd (అంటు Ty) 

అచ ని ఎ జస్ట్‌ సక బు ఆల జుం అల లా యగు ఇర భీ జ” జల సోని 

జీ ౦ఉంబటుననరపురుందంటం wm DOW ఎరాట అంబుణు౦ జ 
| ఇక ఇ | ఇ Mn (షా న జో ఇగ ఇగో ఆజ 
పంచరింపా పులయు, సందు దొలుచిC చెప్పందడినదూత ణే త 
స్ట (తురాజుం పంధివార్యాంబులు మొచులై నరబాసన 
₹లసు చెలియ పంయుసం  గూఢథచారులఇతం శొతురాజాం 


La 
OE జ జ” న షు ఇ ఆ] లో శ. 
దాదాా[టచారింటు చల్లను దెలియ వలయు నిట్ట (హథఢచారులు 


రాము టంుసంచాయంు నస రెండు చెంప యిండదునుటు. అదె 
a 

మెటినంల ($గవులటున ఏపరించెది. గ్ర 
ళా 


సంస్థ గూఢ జార అతి 


ఒరరివారై డేజి యొదరివారసవారు 
దాసట్టరూపుసం చసరువారు 

కడు శాంతిం జందినభారు 

వేదదుల్‌. సెప్పెడి విప్రవదులు 


fit 


చి 
re 


సంచమాళ్వాసము 197 


బహు వేషధారులై పరగెడివారలు 
మం[త్రముల్‌ మంత్రించు ఘం|(త్ర విదులు 
౫ఎ తకోరకు దున్నికొనియెడివారలు 
వ ర 
కోమటుతె యమ్మికొనెడివారు 
మం 


చగుచు మ రులపురములయందు నిలిచి 
విభునిచేతను ధన మొంది వేసవారు 
చాలసుఖలీలచే. చమచరుల కెల్ల 


నొరివు నాధారరీశుల సుండవలయు 4! $= 


ఇటుల శత్రువురంబులం చెప్పడు నిలిచి 

యుండు సంనుఆయొదకు నొక్కచ రుం 
డు లు 

వరులదేనంబునందు(6 గెందఆఅను దలు 


డాఅయు విభుసకు నవ్వా_్తం దెలుపవ్పటకును ॥ గగ 


ఇటు చేశవా ర లరయం దిరిగెడివారు సరిచారులు తిద్లలు, 
గా ది i రపి 
(ప(పజితులు శస్తులు, . రసదుల నవం బరగసచుచడదుదురు, 
తతచంరారం బె సెం 1 
తత్స) ద ట్లన్న గ్ర) 
సంజారగూఢచారలకత ణము 
అశ బెటుచు నూళ్ళయందు గ్రాసము: వంది 
టక | మ; 
తీతులు శోగులె తిరుగుచుంటడ్రు 
(3) | In 
(పవజితులషేరం బరగెడిచరులు స 
న్యాసివేషాదుల నంది యుండును 
శస్త్రవై ద్యముం జేసి చరియింపుదురు కొండ 
అవఖిలభూ ముల శస్తు9 లనెడివారు 
జ మిన అ ణి 
ద్యములు లెసి రసికుల్లై తగు చుం(డు 
రసదులసపేరింట (6 బొస(?ఎ వార 


రస 


18 


[38 ఆంధ తామందకము 


Wr! ఫస వరము రతి వాం 
స నాల యిట్లు విరి గెడియటిచా 


లా దొచ్కతగససయితులు నౌక రాలు 


"బగసారుకొది యంద టౌకరీతిం ఐలుకొలుండ ॥ ౧) 


నో ఇళ్ల” ఇ జై అ అల్‌ జ ఇ” జూకర్‌. Cal య్‌ ళా అని ఆటో 
మం! తబయెటల శ తునందు నపధానముతొోయుతం బూది ఆఅయ6గా 
సస యత్న ముర బుసనుసందు ఇతుంగస యుటివుంలపరా 
చిం 
ఆవశము నిదందోనియతి 6 డె నను నిదుర వెంనువాంలే 
ర్‌ (టు 
సకా టొరయ. గాగడుం చా దై సన్యాతిడాథు ర లా 


Pf 


రసల దగు మెల్కు 


సగ! రారణ౦ దేదుయుం గలుంక కోపించు 
వారల ఎండింస బభలయు నెప్పుడు 
కారంందుఅ(ం గోనగతి( జెందయువారల( 
వనవారిగా6 జేసకొనం/ వలయు 
సతి పెం (అవేశింప నది నందు గావున 
దనయందు గలుగు ఛిద్రమును దెలిసి 
దాగమానములచే. దా మాన్పంగా. దగు 
ee రాజ్యరంటకులై సవారి 


గ్‌! మొగము చెంతఠయు. జెదరలా మొత్త వలయు 
జనపిభుం డిటు మియసలఅ శెచ్చరిర గలి 
గ్‌ గ 
యమరికే నటి సామదానముల సందు 
రి 


పడి చెడినభూమి నిండింపం బాడి యండ్రు ॥ 92 


కొం॥ ఇంచుక సం దొనంగూడిస 

మించినరీపురా జ్య మా క్రమించ (గ దను రో 

జించుక సం దొనంగూడిన 

ముంచి జలము కలియు, నాగక్రమించినరీతీకా mw శ్రీ 


జీ 
జూ. 


న్స 
Jl 


atl 


దశలో చచ "if 
వంజమాశాంసము [111 


శ లొ కాలో బో జో జ జం, వచె 
మజశియు నందులలొనిఫదింబు లెసయల చు ఫ్య తఈురా జావ 


జో 


a జి ళా ట్‌ అజర్‌ అన ల అ ఖ్‌ 
యండత౭పురవా_ర్రతిజుంగ (ఆయు పగలవాతిపవివం జుట్ర స్త సం. 


లటువంటిరీతుల యాకారములు గలం 
i 
కాయలు వం డ్రమ్ముబోయవారు 
చారాలవాయు ఎచ్చాలవారలు సెట్లు 


ప్‌ వ జ జ్‌ ణా = నా 
వాలు ఏకి శిల్పముల గతంలో 


వింటి బిడ్డలు యోూయలంచు అిచ్చువారు 
విపుతరాజుంయంతఃపురములలోని 
శా ర తెలసు చెైలియంగ వలయు నపుడు 
ఆలే మనో. 
షంవారలు గుజింగావివిధముతోడ 1 45 


వోయి. ల 


గాొడుగసలుసు గిండ్రు సురటులు నత్తి ములు 


లో 


కి 
బటువారలు వల కీ ల్వట్లునారు 
ళు Cha ళు 


wp 


చచు హేసలవారలు పొగడవా ర్ట 


చెలిని గలవా_ర్తం దెలువంగా వలయు. బతికి ॥ 96 


కంటలఅవారలు చె ద్యులు తఫవనుటలు 
చెం 
జ్యాతిషికుల్‌ (వతుల్స్‌ హోస్యపరులు 
a uF సఖా లో 
నాం[డ్రవారలు నిళ్ల్ల సందించు, వారలు 
జెట్టులు భుజియింప౬ బెట్టువారు 


140 


జో 
న్నా ఇ 
న్‌. 


Pp.) 
₹ ol 


కం! 


ఆం( కాదుందకము 


వ డెముల్‌ సొమ్ములు విరు లొసంగెడివారు 
కలసముత్‌ గహూరిచి యలందువారు 
సెంగారములు సేయు సంగడికాం[డ్రును 


నానుతీర్థమువారు సామువారు 


నాదియగునారి శతులయంద నిలిపి 

యింగిలాదుల నితరు లెబుంగనీక 

డాయ కెందును రసమిడ6 జేయనలయు 

సతిమార్గం బెతింగిననృ్భపవరుండు ॥ [17 


సపసుపసడ్‌ నింగితాకృతుల భాషల నను బజెబుంగకుండ నే 

ర అర wn ల జ్‌ ఇ క్‌ + ళ్ళ 

ర్పుస మును బందుకట్టినబిపుల్లల మ్మలచెత శ్యత్రుప 
_ర్లనముల నొండొరుల్‌ గడు. దిరంబగురీతి నెజింగి చేగపవా 
శిజు ఆల్‌ శో ఖ్‌ ఇగో a అత్య శ డో 
వసువుగం దెల్పంగాం దగు ధరాధిసవర్యున కాప్తులై తగకా ॥ 


రవికిరణంబు శెల్లై డల రాజిలి నీరము( సీల్చుకై వడిజా 

ఇంవిం గల వార్త లెల్ల € దమబుదిబలంబున సం(గహింవుచుజా 
ది et) థు 

వివరముతో రహాస్యగతి వేగులవారు చరింపంగా( దగుఖా 

వివిధములై న 'వేషములు విద్యలు శిల్బములుం చౌనంగగగకా ॥ 


టి 


రత్రి సరులకౌబ క్ర | 

చై రులః దా నాక్రమించు వారు నటులే 

చెరి యొనర్చు నుపాయ ము 

దారగతిం దెలియ వలయు ధరణీపతికిజా ॥ 100 


ed 


అక్షీసంయుతసీతివి (క్ర సుకళొలంకార లంకొరకికొ 
సూక్ష్యు ప్రాభవ రామభ ద్రనుగుణస్తో త్రోల్లనన్మం త్ర ముం 
(ఈ త్యారక్షణదిక దకవిమత ప్రఖ్యాత కార్య క్రియా 


లక్య(ప స్తుతచార చారనరజాలిజ్ఞాత వా రోజ్యులా $n 101 


వం: మూ ఛచాాంసము 14! 


“on (శి కర్ణాటాధిసది 


వ న 
హో కల్పవరశుభాంకా 1 


(హ్‌ ర్స్‌ 
స 3 
ల 
ల 
er 
er: 
న 


తమకరాంకా ! ॥ tO2 


అడు]! వినయప*ిర ! సనయచార విదిత ధీరమండలి 


గానుతిహార కీ _రీపూర విజిత తారకా నర 
వ్యనదవార : మధథిత ఘోరవైరి వీరశార్య భే 
యెలా ణి 
లస గభిల గంణదవిహార అతలికకూర చేవితా t| 13 


ము; ఇది (శిమున్మదసగ గోపాల వరప్రసాదలబ్ద సారసారస్వత కారు 
ద్వాజసగో ఆత జక్కరాజు ఎజ్జనామాత్య పత నుకవిజన విదేను 


2 భో ఇల్‌ 


రామక్ళొష్థ్యి థ్‌ తేది భబు భా భాగథేయ వెంకటవానుదేయ...ప్రణీవం 


న కాపుందక ' సీతిశాస్త్రంబను మ మహా(ప్రబంధంబునందు మంట 
పథధావందుసు. దూతచారస్వభానంబు నున్నది పంచమా శ్వాసము. 


Aen 


[ 


గ 


జ wl ta జాజి వసువులు = సా 


ఖో 
oH 


శో 
అల |! 


ఉ॥ 


& ot 


GH 


s 


ల 
వ వాపి | క శ _ 
6 Sr OU std 


శత శ 


(10 


(శీదళరథ నృపనందన 
పొడాబ్దస్మరణక రణపటుమానస ళ్‌ 
'మ్యోదితసజనవిదితన 

అట 
యాదిక కొం[డ్రాజు వెంకటా దిన డ్రా i 
అవధరింపుము. 


గశ్రీరమణీయు (డై. సృపతిశోఖరు( డన్నిట బుద్దీముంతుయటై 
చారులచర్యచే నప్పుడు శి (తులబల్మి యెటింగి యెంతీయుం 
శొరవ మెంచ దూతలముఖంబున.( గార్యము గానిపిష్ముటకా 


వైరుల ఖేదపెట్టుచు నవారితలీలల దండు పో బంగళా ॥ 


సమకొనుప్రయత్న మును స 

త్త పము చెందుచు సూకత్ష్మధార( దగి నిల్క_ఉయె 
యమరినమతి ఫలసిద్ధిం 

గమమున( గను నరణి యగ్ని( గనుచందముసికా ॥ 


జేగురుణాల( గుందనము. జెందినమాడ్కి. దధిన్మ థించిసెజా 
వేగమె వెన్నవుట్టుసరణికా నరబుద్ధిస మేతయత్నసం 


యోగముగట్లి విలడల నొంధుచు 'నుండెడు నట్టి మంచి యు 
ద్యోగముచేత నెల్లిపుడు నొందు ఫలంబులు నిళశ్సయందుగ(కా 11 


వచా 


ఇ“ 
“Ol 


* 


ఇ 
అఆలు |! 


Rey] 


“ol 


కమా రాంనము 349 
ల త 


అల యుత్సాహము బుద్దియు 
జెలయగ నుద్యోగియైనకీతిపతి యిలలో 
కల సిటలరు నిలుకడ యగు 


జలములకును బుంకియైెన జలనిధిచోలెజా ॥ 6 


~1 


మ్ములచే నది యెప్పుడు (ప్రబలముగా. జేయం.దిగుకా ! 


J, 


ఇల నుత్సాహగుణంబునం బౌదలి తా నెప్వేళలజా బుద్దిచి 
మెల(గం జాలినయట్టి రాజువలన న్మేలౌ సిరుల్‌ వాసి హో 
కలరు న్యేనులతోడ నీడ లెడబాయం జాలకున్నట్టిలి 


స జర పస్ట్‌ జ ంెమెకసు చ 
అల విస్తారము జందుచుండు నవి చాలన్నిక్క ఎం పెటష్కాచుజా గ 


అలయక వ్యసనములకు 6 గడు 

వలంగుచు నుత్పాహమతుల ( దచనరెడువిభునీకా 

బలుసిరులు తామె చెందు 

జలనిధిలో నదులు చెందుచందిం బందకా ॥ |) 
ఆనవతి పతింగలిగియు దా 

సనిశము వ్యసనములచేత నలనుండై సజా 

ఎససిరులు దన్ను విడుచుసు 

వనితలు చేపంబులతేనివానిం బోలెకా ॥ 10 


ఘనదూో కట్టియచేత సగ్ని బలియంగా. జేయుచందంబునళా 


దనయుత్సోహముచేత సత్త షుభివృద్దంబై కనం జేయగా. 


జను నిద్దారుణి నట్లకా విలసితోత్సాహంబు నిత్యంబు జెం 
ఢా. aw 


దస యాదుర్చలు(డుకా సిరిం గని సముద్దీపించుం జంచద్గతికా ॥ 


144 


ఇ 
oye 11 


ర్‌ం?! 


వం! 


” 
afer 


చం।! 


Gil 


ఆం(ధ కాముందకము 


తల(పజా సంపద నెల్ల ధూ_ర్హయగు కాంతంటోలె భూజాని ని 
చ్చలు6దా( బౌరుషయు కుండే యనుభవించ ంగోరియత్నంటు థా 

అయాన్‌ టు 
స్టి6 జందం దగు నిట్లుగాక ముడ్‌ యుత్సాహంబుతో( జొయుచు కా 
వల దెవ్వేళ నవుంసకుంశుబల సుందంగా పుహీిభ_ర్రరవజా 1 12 
అందంద భూ రయె తగు 

అణి లొ 

చుందగమన6 గూడునట్లు మత్‌ సిరి దగు 
యెందు నల సింహావృ తికా 

అజాత 
ముందల వట్టడ్చి తెచ్చి ముదమును చెందుజా ॥ [= 


వో 


ధళధళమంచు మించులను దార్కొను సారకిరీటరత్నపం 
కుల దులలేనిచిత్రములతో. దగువె రిశిరంబులందు ని 
జాలని (=n (| 3 
చ్చలు€ జలమెచ్చ6 బాద పువిషాదముగా నిడరుండెసని ౨ 
వపలవలమానమానసు6 డవశ్యాము దా ళుఖి జంండో సరః 11 ld 


పసగల యుద్యోగముచే 

నెనగొలిపెడు చి _తృమనడియేనులపచే ని 

వ్వనుమకి. బరులను దరుప్పల 

వెస గడపక నృపతి కెందు విభవము గలదే ॥ [స్‌ 


చెనకినవైరిపై 6 జికిలిచేసిన భాసిలుపెద్దకత్తి దూ 

సిన జనియించు చాయలు ఏచిత్రములై మదహా_స్తిహస్త సో 
అనకరదండయుగ్మమున లావున బట్టిన( జిక్కు_౯గాక్‌ మిం 
చిన ఘనరాజ్యలక్ష్మీ దనచేతికి నూజక చిక్కి_దక్కు_నే i 16 


ఉన్నతమై ఇలంగు సద మొంద6 దలంచినయట్టివాండు దా 
నున్నతమై చెలంగు పదమొందుచునుండును, గాక సీచమై 
యున్న పదంబు గోరుకొనుచుండెడిసీచు డు చెందు నీచమై 


యున్న పదంబు దా6 బడుట నొందెడు శంకదొలంక నెల్ల చోఇా ॥ 


211 


SLY 


షష్టా శ్వాసము 145 


అనకం కుకా దొడవై. నయేను (6గ౧ులమిీ (దజా విక్రమంజొష ప్ప చెం 
"నగర సింగందు వపదంబు€ బెట్టుగతి రాణా గ్రసరుండెల్ల చో 
ముడేత విశ్రమముచేత సీం చ స. సఖ 


కో 


తాము 
సఘసవుంనటిపదంబు( గ కొను ధరాకాంతుల్‌ నుతుల్‌ “ఎ వేయ (గజా!!! 
(అహా చ్‌ అకా 


wa షా మొరులకు 
థధయముగం డనపడగం జూపు దాంపన( బరాయయు కా 
భయము వరత 


ఒం నారు Tal ఎలి ఇ 
సయణతిం చేజంబు6 జూప నాయం బెందుకా 1! 19 


ఇది యుత్సాహ (ప్రకరణం టంక స్వామ్యాది స వాంగంబులకు 6 


గల (ప్రయోజనం బులును, వ్యసనంబులుసుం (గ్రజుంబున 


వివరించెది నందు రాజ(ప్రయోజన మెట్ల నిన, ల్ల 
(పక్కాతిరర్మ (ప్రకరణము క్‌ రాజచర్య 


విద్యలన్నియు లెస్స విని యర్థము లెలింగ 
పర్ణా(శశమంబుల వరుస (వోచి 
శస్రశాతప్రంబులచంవముత్‌ గనుంగ్‌"వి 
యనిసేయునేర్పుల నభ్యసించి 
యలవుమై నెపుడు వాహ్యాళి వెళ్ళుగ నోపి 
కార్యపద్ద పదతుల సంగతులు దెలిసి 
రథముల: న జోరగ నేర్చి యెంత యు 
బాహంయుద్ధమురీతి పదిలపఅచి 


ఆః॥మవెః మాయలెణింగి పరుల మదసులు గనుగొని 


3 శై దువుల పదికం గనంగఈ6 జొలి 
సత మెచ్చ జయ పెట్టి మెలలగుట 


రాజచర్యలివి ధదాత లమున u 21 
19 


3 


ల్‌ 
శ ఏలీ! 


ఆంధ కామందరము 


మంచివారికి ల్ల ముంచినా (6డగుతు ము 
బూతుల యెడం గడు ధూ రగుటయిు 
అమల జానామి 
సాళండానంజులచందంటు భిదంబు 
సోంతం బుపేశకయు. దగ నెటుగుటి 


ఎంత్రవిచారంబు చుజఖవక వేయుట 


TT: 


మం0(త్రమార్షముస సమ్మతి మెంయిబటి 
మెంత్రోందు రక్షీంచి మం్రస్థిరుం డౌట 


దుష్టజగందు (౧ తోం దోలుటయును 


మసంియిు దరవాయు లధికాద్లు మం[తైనరు ల 
యాత్య్యులు( బుఠరోహితాదులు నిత్యలల 
హ్‌ 


మంతలగంతర బన్ని ఈమసను లెస్స చెరియుడ యువ 


రాజు చరియించుచర్య థరాతలమున ॥ 2) 


అరసి యమాత్యాడు లె నటి నపొంగ; 
చ= దం panna | 
పంంచచిస్యససంబు అడంచుటయమను 
గోబమందినవారి కోపంబు మాన్సుట 
'పచుపు చెప్పినబుద్దిం దిరుగుటయును 
బూజారుల/గసవారి బూజణింస 'నేద్చుట 
ఉర ఇళ గ శాన చు యర 
ధర్మానసము వెట్టి తప్పరంట 
రాజ్యుజాధకులను (బహారించుటయు బంట్లు 
జీతముల్‌ చెందుట చెందకుంట 


చేసినవి సేయనివి పరీక్షించి యుంట 

యెపుడు పేదరికరిబుస్‌ నెనయువారి( 

గలిమిగలయట్టివారిని 'దెలియుటయును 

రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 28 


రూ 


rill 


cu ll 


గీ 


షష్టా శ్వాసము 117 


మాదాఎనమాదచాతుల మార్ష 
ముదము వారల సంధియుందుటరము 3: 
వచు దవారిన్‌ జోద వాది -టుంగ=దట 
మహొోతులం గూర్చుటి వె దితతి నడయయాద 
QQ 
యూాం|(డ బిడల చెన్న యరసి రడెంచుట 
Cs లొ 
సలుదిక్కుులకుసు యాతల(6 బనుచన తం 


re ట్‌ ఆ న ఖో డో అలల టం 
అ భా వం డివసయురై. తను గదులు రుంంరంనులి 


గరులంను గప్పషులాది ? గంగ 6 గల్లు 


నట్ట వన్ద్మయు( జేకూర్చి యలరుటయుసుు 
దుట్టుల౧పసట్టివారల( [6 దే దాము బు యు 
కుంందిణాదరల (6 జేవట్టి దుంచుటయును 


రాజా చరియించుచర్య ఛరాతలమున ౪ 24 


సవ లజంతుపుల హింసలు చఇెయకుండుఏ 
యెందు నధర్మంటబుంం జందమియుసు 
ముంచికార్యము అలొనదించగా6 బూనుట 
మష్టవాక్యములెల్ల 6 (ద్రోచియుంట 
ఇబయ్యంగ ( దగుచోటి నియ్యంగ నేమ్బుట 
పుచ్చుకోం దగపచోటం బుచ్చుకెసుట 
దొండించం దగనిచో దండించరుండుట 
దండార్లులగువారి జండుటయును 


దెలియ: దగినవి తెలియుట, తలయందిగని 

యర్థిములు విడుచుటయు, నిరర్థిరి ములు 

మాసు టర్ణంబుగలయనవి పూసుటయును 

రాజు చరియించుచర్య ధరాతలముస ॥ 25 


148 


ell 


til 


గ 


ఆం ధ్ర కాషంంచదకము 


అరింగోర్హ నెపుడు న్యాయంబుగా ( శెొనుటయు 
నెజీంగి న్యాయంబుగా నిచ్చుటయును 

దచన్నవధానజనంబు ఘసముగా౬ (ట్రోచుట 
విడువగా6౬ దగువారి విడుచుటయును 

వై రంబు లడగించి వ_ర్రించుటయు బంట్ల 
తోడి విరుద్దంబు. దోయుటెందు 

నెజు (గకుండిన యర మెజు(గంగా నేర్చుట 
యొజింగి యర్థము నిశ్ళాయించుటయుసు 


సకలకార్యంబులలందును జతురుండగుచు (6 

బూదిసేయుచు నుండుట, బూనినట్టి 

వనుల౬ గడవెళ్ళగా6 జేసి పరగుటయుసు 

రాజు చరియించుచర్య ధరాతలమున ॥ 2b 


సీతి మించ6గ౭ జెందనిది చెందంగోరుట 
చెందిన దభివృద్ధిచేసికొనుట 

యభి వృద్దిచెందినయర్థంబు శాసోో క్ర 
నుగురీతి సళ్స్బాాత్రపముందు నిడుట 

మజ్‌యు నధర్మముల్‌ మాన్సుట యనుసీతి 
విడువ కెప్వ్పేళల నడచు "అందు 

సుపరారయోగ్యుల్లై యుండదెడుచారికి 
నుపకారములు సేయుచుండుట యును 


ధర్మ మెప్పుడు ధనముగా దాంచికొనుట 
యెంచందగు. గీ రి మించి న రించుటయును 
జాల! చాల 
దై వముసు (బాపు దాపుగా( దల6ంచికొనుట 
రాజు చరియించుచర్య ధరాతలమున | 27 


గ్‌ 


క్‌ం॥ 


షై శ్వాసము 
అమాత్యప్రయోజనము. 
మంత్రి చర్య 
ఆదాయములు గల్లు హారువు6 గల్పించుట 
యెళజింగి వెచ్చంబు "సేయించుటయును 
పై కొది భగవారి రాకుండ. జేయుట 
చతిపతి నెపుడు. బోషించుటయును 
ఒండపితియును మం(త్రంబు నెజుంగుట 
యొజింగి మం్యత్రఫలంబు నెనయుట యును 
స్యసనముల్‌ రాకుండ వ_ర్డించ నేల్చుట 
లెస్సగాభూమి గారించుటయయమును 
మీదట ఫలంబు గలుగ. దా మెలంగి చెలంగు 
టాదిగా( గల్లియుం డెడునట్ట్‌ వెల్ల 
మంత్రిజనములపనులండ్రు మహి దలంప 
నిట్టి మార్షంబు నరవరు(6 డెఖుళగవలయు ॥ 
రాష్ట్ర (ప్రయోజనము. 
రాష్ట్ర చర్య 
బలమును భండారము ధన 
ములు వాహనములును ధాన్యములు దృణక్తొష్టం 
బులు మొదిలగువ స్తుతతుల్‌ 
నలిగించుట రాష్ట్ర్రమునకు. గల పను అరయజా ॥ 
దుర్గప్రయోజనము. 
దుర్గచర్య 
ఆపద తజిం బ్రజ కాశ్రయంబగుటయు 
భండారమున కువ్కిస ట్లగుట యః 


149 
28 


28 


లి 


హన! 
1111 


జో 
చ 
Ge 1 


న్స 
su ll 


గీ 


ఆంధ్ర కాముందకము 


ఇిలచేకి ంబులయందు సుండెడివారి 
తేయెడ నిలుకడ నెసయుటయును 

పోట్లాట డాగుగాకుంతుట 

ఘనునపజయింబు గనంగలుగపట 


బయలకు(6 


తుల మ్ముతుల సపుకూర్చ. గలుగఏఐటి 


టో ఇ 


ఐలములఅ రషించం గయగుటయముసం 


“డిదొఠరలపత మలి పాలెగాంద్రచత6 


కొచం బొరయక యెొంయను బింప్పంగనసుట 


మొదలుగా (గల్లు నికు దుర్గమునకు బనులం 
శ 


సృృపతి యీమార్గ్షముల చెల్ల ఇలు (గనులు ॥॥ 2; 
బల(ప్రయోాజనము. 4 
బలచర్య 


విటుతుల( జెండాడి విజయంబు6 గనుటయు 
మిత్రుల(జేకూర్చి మెలంగఏటయిను 
జగతి నెంతేనియు సాధింపయగలుగుట 
ఛనముల నార్హించి తనరుట యమం 
దూరకార్యముల నెందును వేగచేయుట 
చందిపదాని రతీంచుకొనుట 
నిజబలతతుల నెన్ని కమీఅం గూర్చుట 
పరచ (క్రముల( గీడుపజచకుంయు 


టాదిగాంగల్లుచుం డెడు నట్టి వెల్ల 

ప్రాజ్ఞాలగువారు బలములపనులటందు 

రిట్టి మార్గంబు తెల్లం దా నెణుంగనలయు 

సీతిమార్గం బెతిం గినన్మపవరుంతు nt 86 


a ళా 
ull 


న 
(itl 


ణీ 
ము! 
oH 


ra 


ళో 
ఆత 01 


చలా శ్వాసము 
మిైప్రయో జనము, 
సువ్యాచ్చుర్య 
పగవారలను మట్టుపడియుండ. జేయిట 
మంచిమి[త్రుల( (బబలించుటయును 


భండారములచేత బలములచేతను 


(a) 
న్యా లలో 


&తిచెత( (బ్రాణంబుచేతచై న 
నిల సుపకారములే చాల( జేయుట 

మింంపలసెయ్యంబుతో మించుటయాసు 
గయుతింపం (బత్యుపకారంబు( eb 

మంచికార్యములు సాధించుకొనుట 
యావదలయిందు మిగుల సహాయి:డగిఏట 
శంపవలు చెందీయుండిస సంతసిలుటి 
యరయ మిత్రుని వనులండ్రు ఛరిణినాయు( 
డిట్టి రాజ్యాంగముల పసనులెణు(గవలయు ॥ 
వ్యససములకు. 

(పకృతి వ్యసనములు 
ఎందుచేత శుభము లెప్పుడు చెడిపోవు 
సదియ తల(వ వ్యసన మనగ బరగు 
వ్యసనిమైనవాండు వెస నధోగతి( బడు 


Cal 


నటుల గాన వ్యసన చుడ సలదమ ॥॥ 
టైవంబును మానుషమును 

దైవము మానుషము రెండు వగులుటనే సం 
ధావితనుగు వ్యసనము తా 

థూవరుం డిదిమాన్ని దండుపోవంగ వలయ్యుఖా ॥ 


87 
88 


89 


40 


152 


కం1॥ 


శం॥ 


ని 
శ్‌. 


కం 


వ 


ఆంధ్ర కామందక ము 

ఆలమును దెవులును మారింమ 
నల దుర్చికంబు చిచ్చు ననున దు తెఅం 

టా 
"పల వెలయు ఎందుదై విక 
ములై నవ్యసనంబు అతరములు మూనుషముితి ॥ 
పొరుషమున భఛాంతులచే 
సార విభుండు దె వికహ్యసనన ముదునల దాచికా 
జొరుషముచేత నీతివి 
చారముచే మానుషవ్యసన ముడువందగుకా 1 
రాజప్యసనము. 


ఆతినిస్టురమగుమాటయు 
సతిదండము వేంట పాన మతిపయు జూటిం 
బతిఘనమగుదుర్వ కియముసు 


శతి నివి వ్యసనంబు లం(డ్రు కితిపతి కెందుణా ॥ 


నిరత ముద్యోగవంతు.డై నీతీ నలరు 

రాజు రాజ్యాంగముల నెల్ల ( (బ్రబలంజేయ 
నటుల6గా కందు వ్యసనా ర్తుండయ్యె నేని 
తనదు రాజ్యాంగములనెల్ల తల౭క6 జేయు | 
ఆలధర్మార్థంబుల నా 

కులుండగుచో మనసు దొటుకొని చెదరినచో 


నిలజేనికి సన్మంతులు 
దెలుపంగందగు .రాజచర్య దీరత చేందకా ॥ 


మంతివ్యసనమూ, 


1] 


dl 


46 


47 


ఇ” 
= oll 


“on 


ల 11 


న! 
Son 


Son 


షష్ట శారసము 


ఆలస జాడ్యము గర్వము 


a 


"గ అకాము చెచ్చుట (పమాదిగత యుద్దతియి కా 


తనమం(తిజనము వ్యసనము 

గనినయెడ న్విభుండు శక్తిం గలిగినవా6డ 
రమ్యను చెక్కలు విత్‌గిన వుల 

సగస్‌గా 6 టొడవై నప నదవి నందకయుండుణా ॥ 


భండారవ్యుసనము. 


153 


48 


49 


50 


సారమునండె యుండుటయు దొంగలచేం బడిపోవు టెంతయుం 
దీరి 'వెచ్చమే మోట చెడదింటయు. బెక క్క_./ఏచోట్ల మస్క్‌ నిం 


డారగహడ జెట్టమి యనాదర భాపముతోడ సున్మి_ భం 


డారమునసంయమనసుండు వ్యసనమ్యులగు జా ధరణీ తఅంటుసలా H శీ! 


కుసుధజా భండాతరముసకర 
వ్యసనంబులు చెందెనేని యందగు పనులుం 
చొసంగవు గన భండారము 


వ్ధసనము మాన్చంగవలె నవళ bas సతిక్‌ికా ॥ 


ధరిభండారమె మూలము 

నరపతి కని నీతిపరులనంగా విసుటజా 

దొర యొస్పుడు భండారము 

గరిపు మెయిం (బ్రజ్బలుచుండగా 6 జేయందఏజూ | 
రాష్ట్రివ్యసనము. 

ఎలుకలు 'చిల్కలు న్మిడుత తెచ్చ/సవాసలు వానలేమి దొం 


గలు (ప్రతిమూకలుం' జనవ గల్లినవారల బాధ శ్యతుమూ: 
20 


52 


ధ్‌కీ 
ర్‌ 


154 


ba] 
a) 
nf 


ఇ. 


అల కీ! 


Ce 
ళ్‌ 


కొం! 


Cal 


ఆంధ్ర కాముందరము 
తలు ఐసు చచ్చుటల్‌ చెచ్చలు మ్ముట భూసతిదతిభంగమల్‌ 
బవ మాతిణందుగి కుం బట్టుదయు౯ా వ్యసనంబుభూరు గజా)! 
పాకుపాల్యంబు "ప్పషియును బణ్య కవనం 
బరగువాంర్థ రె (ప్రజలెల్ల 6 (బతుకు చుండ్రు 
వారు వ్యసనంబు జెందిన వారు చరమ 


పనులుచేకూశ వంట్రు భూపతికి నెందు ॥ గ్‌ 
దువ న్యసనము. గ్‌ 
గ 


కసవును గస్రైలు దవనము 
బసలేతుందుటయు( గోటసడుట యగ _డ్తల్‌ 
రసములు యం(త్రాయుధములు 
వెనంగదు దుర్గమున కెల్ల నివి వ్యసనంబుల్‌ || గ్‌ 
థర దుడ్గమునకు ప్యసనము 
పదగిన “దుర్గంబు సనులు పసణెడు నివిలే 
కిరవగు దోర్గముగల దొర 


యరులకు మిత్రులకు బూజ్యా్యా (డగు నెష్వేశకా Hi గ్‌) 
బలపవ్యసనళబులు. 60 


ముణఖియు వ్యసనయు_క్తంబులగు బలంబులు పరికీ_ప్లంబుస్కు 
విమానితింబును, వ్యాధితంబును, దూరాగతంబును, రి 
చీణంణంప్క నభూయిష్టబలంబును, నవికీ_స్పంబును, నంత 
శ్ఞల్యంబును, భిన్న గర్భంబును, నపన్ఫతషబును, బరిన్యుష్ట రబును 
మిళ్రంబును, సుపనివిష్టంబును, శూన్యబలంబును,' ' "మిత్ర 
వికీ_ప్పంబును, బ్రహాతాగజనంబును, సస్వామిసంహిొతందును, 
భిన్న కడాటంబుసు, దవా వ్దరాహ హంబును, సంధథంణును, వీల్బీన్న 


per సధరేద్దంబును, నమానిథంబ్నును, శూన్య 


శ 


చని 11 


చ 
ast 


షష్టా శ్వాసము 153 


మూలంబును, సభృతంబుసు, జరి(శ్రాంతంటును, సెవాగఫథతం టన, 

> షా న Msi aye 
(బతిహాతంబును, స్వవిడి_ప్పంబును, (పద్ద రాఆంటు, సస్మ్బృత 
అని Wess కన అక యయా ఇద 
సం(వ్రా పియిు, గళ(త్రగర్భంబును, గనాశానిర్వవయు,. దూష్య 


యు కంబు గననివి ముప్పడినాలుగు తెజంగుం యుండు సందు 
అలన ఛా , (aun 


వస్టసనంబులు పదికూరించరానిపి యిచైవడి యొక్క_టియుసా, 
వ్యసనంబులు కురికాదించ వచ్చునవి వదయకూడుసంం లప్ప, 
ఆత్సరికౌరంజు కునరించెది. 61 


పరిత్శిపాది బఅలక్షం హు 


అరిచుటుముటిన నటు[త్రోవంగానక 
చొట 
చిక్కియుండిన( బదిడీ ప్రబలదు 
ఉసతిచ 6 దిరస్కారంబు నగడుంలజెంది 
జబదిరోషపుంద విమానితంబు 
సతిరోగమలడేోత నలసి యేసనులకు 
నగమరమె నచో వ్యాధ్నితందం 
m= 
నతిదూరగతిచేత మృతింజెందుగతి నా 
భావళి విడుచు దూరోగతంబు 


౧పజ్జిములు కూరులును ముసు గూలిపోఒ 

క్షీణ మై యుండు నల పరిక్షీణ బలము 

వర్టసనముసు జెంది ముడు6ంగుచున్న ట్టిక తనం 

ఐబతికినప్పటి కనినేయం బనికిరాదు ॥ 62 


అనిసేయ నిట్లట్టు చనరాక యిజుకున 
మెలంగం గూడని యభూయిస్టణల ఘు 

బహుదేశముల కడపటనుండి వేళకు 
జేధనేరని యవికీ _ప్పబలము 


will 


ష్ణ 
wif 


A i 


ఆం|(థ కొముంచకము 


వనటుమూ.కలోన నెంతయు శత్రులుండిసి 
నదరు నంతశ్శాల్య మనుబలంబు 
నన్నోన్య కలహాంబు నంది మైక్యముగాని, 
భిన్న గర్భంబను సేరిబలము 
నొక్క_రి ద్రదేశమ వ్వల నుండి చేర 
సనువుగానక యుండిన నపస్పృతంబు 
వ్యసనమునుజెంది ముడుంగుచున్నట్టి కతన. 
బతీకినస్పటి కనినేయం బనికిరాదు ॥ (1:3 


పిజశికిసంతంబున( బెగడెడుదళవాయి 
నొనగూడుంబరిమృష్టమనుబలంబు 

విమళనై న్యముగూడి విడిసియుండుటంజేసి 
మించి రానేథని మి[శ్రబలము 

మునుశత్రుల సమీపములనుండి యేతెంచు 
నుపనివిష్టంబన నొప్పుబలము 

తరతరంబును గొల్బి/తగు (పాంతమూ(కలై 
శూరత గబల్లని, కూన్యబలము 

సెడరిమి(త్రనహాయార్థమనిపి నట్టి 

మి(్రవికి స్హ్రమని మొనమేటి భటులు _ 

చాల (6గూలిన6 .[బ్రహూత్మాగజనబిలంబు( 

బతికి నప్పటికని నేయ, ఇనికిరాదు .॥ 64 


ఆఇధిపులతో. బాసియాధారమెడలిథ 
యస్వామిసంపొత మనెడి బఖము. ,. 

'సధివులు గూలిన యస్సు డొండొరులకు( . . 
గూట మొందన, ఫిన్ను కూతిఖబ్లము , 


గ్‌ u 


"a 
| 
cll 


షష్టాశ్వాసము 157 

నెనుక ఇడత్రులచేశ వెకంజెందు దుష్బార్లి 

త్యగాహవును “పీరంగలబలంబు 
ఆగోడంజబులోస నెచ్చరి కెకా (డెడ బ్బ 

సగటు ముంచు. గానని యంధబలము 
ధాస్యసం(ప్రా_ప్రి చుట్టిముల్‌ దనకు రాక 
జడి యువిచ్చిన్న వివధాసారబలము 
స్యసనములయం దె ముడు6ంగుచు న్నట్టికతన. 
బతికి నప్పటి కనినేయ?౭ బనికెరాదు ॥ - 63 


ఇంర స్యాసననంణురు సరిడారించి యనికిం బనికినచ్చు బలంజం 


అెవ్వియనిన. 66 
బలవ్యిసన వరిహోార విధానము 


రిపుబు మార్గము గట్ట నుపరుద్ధ మది పెర 
దోవ నేతెంచిన దుర మొనర్చు 
టబహంమాన మొందని బలఅమమానిత మగు 
నది యిచ్చి మన్నించ నని యొనర్చ్భు 
నిలువంగా. దాపులేనిది భూన్యమూలమౌ 
నది తావుగల్పించ నని యొనర్చు 
నభృతంబు జీతంబు నందకుండినబలం 
ఐదిజీత మిచ్చిన నని యొనద్చు 


నలసి యున్న బర్న్‌ శాంత మనలన బరగఐ 

సలయికలు దీర్చనదియును నని యొనర్చు 

నిట్టిబలముల న్యసనంబు లిటుల మాన్స( 

ఐనిక్‌ వచ్చును మగుడ భూపాలంనకును ॥ ' 67 


158 


Ea 
suf] 


a 
గ 
43 


cl 


శో 
Eon 


కేం 


ఇ 
య 


ఆంధ్ర కామందకము 


ఆడిగిన నీకున్న నాశచేవెతంజెందు 
నాళావిని ర్వేదియనెడి నైన్య 
వువ్‌ యడిగెిగ దెబ్ల ను దొనదంగిొసి 
నది బలంబుల(గూర్చి యని యొసుర్ను 
చూష్యులతోంగూడ దూష్యయు £! ఘటం (డు 
తద్దూమ్యలగువారి చల౭గ ననిచి 
డటుెస నా వులు మూరుఅగుజవారితో 6 గూర్చి 
pa pr 7 


యనికిం బంచిననై న నని యొనర్భ్యు 


కధికదుగు నేద్ప లీరీతి నాత్మ చెట్‌6గ 


తనకు విజయంబు చేకూడం. దలంచెనేని 
యిటుల బలముల ప్యసనంటు లెల్లమాన్న. 
బనికివచ్చును మగుడి భూపాలునహాసు ॥ 
బలముల వ్యసనము లీగతి 
నలపునల దా మాన్నండేని యందాచ సయులతంకా 
గలుగ నేరవు గావున 
ఐలముల వ్యసనములు మూన్సు వతి అయకంంతుకా ॥ 
ఇంక మిత్ర వ్యసనము. 
ఇల స_స్హహ్యసనంబుల 
సలనం జనీయించునటి వ్యసనంబులు బె 

టె తు 
రులచే నొచ్చుట చై వము 
వలనణా జెడు టివ్వి మిత వ్యసనము అరయుజా 1 


మిత్రుడు వ్యసనము నందిన 

మిత్రుడు చేకూర్చుపనులు మిగులగం జెడుం ౫ 
న్మిత్రుని వ్యసనము, మాన్చిన 

ధా(త్రీనతి యెట్టి వేళ దా జయమండఊోజా ॥ 


(1/1 


69 


7 


72 


డి 
iH 


అ” 
Hl 


కేం 


ష్‌ 
తట!!! 


శీగవె॥॥ 


కం॥ 


ఇక మోది జాం ఆ వ 
షా శె గ్రసము 


భరణి రాజ్యాంగముల యందు6 ద?పలు నిట్టి 
రిం గరముటా మాన్చంగా6 దగు నద నెతింగి 
ఎటుల నూస్పక చుదమున నెనయు భూమి 
పాలు డరరాజుచేల బరాభవము నెందు ॥ 


159 


గనీ 


ఇట్లు రాజు మొదలుగా బులుక్‌ంబడీన యంగంబులకంC 


టౌ ప్త పంబులై_ న వ్యసనంబులలోన మొదట మొదట. జెప్పం 


బడిన యంగంబుల వ్యసనంబులే గురుతరంబులగుదు సొండం( 


గావు 

నష్ట ప్ప ప్యసనవర్ష (పకదణము. 
సరపతి దా వ్యసనంబుల. 
బౌరయనిచో రాజ్య మెల్లి దోపగ నోవుకా 
నరపతి వ్యసనము చెందిన 
నగరయుచు రక్షింన రాజ్య మనమర్ధ మగజా ॥ 
తన సచివుని ప్రజ దుర్షం 
బును భండారంబు సైన్యమును జుట్టము నేం 
దను వ్యసన మందకుండగ 

నునిచిన జనసతి (త్రివర్గ ముహిమకా జెందుకా 1 


శాస్త్రదృష్టిలేని జననాయకుని నంధు. 

జనుచు నరడ్రు (ఫ్రొజ్లులై నవారు 

అంధకంకు నంధుశడగుచదివింయును గ 
ర్యమున మంచినడక పదలుసత డం ॥ 

జనవతి యంధం డగుచో 

ననువగు మార్ష్గంబు మం[కులందింతు రిలజా 
మును జదివి మత్తుండైనకా 

వనతో( గూఢడంగ(, (బ్రకృతితతి షఇడంచేయుజ్లా ॥ 


“4 


mw 


మ 


7 


16/1 


“Ol 


ఇ” 
అంట!!! 


న 
హా 
wolf 


స 
sol 


శం 


న 
ఆ ఆ|| 


ఆంధ్ర కాపుందకము 


Gj 


Aa నమాత్యమతమున 
సను మెలల€గి శాస్త్రిదృష్టి 'వెలయ(గా 
దా విడువవలయు వ్యసనము 
లానం ధర్మార్హహోని యతరర యుండికా ॥ Ty 


ఫ్ర 


స ప్రవ్యససములు 
ఇటీ షె 

కలత వెట్టి యర్థములు పొరగబై చవట యెక్క డాద్మ్మనా6 
గఅయమి క్రోధజంబులయి కొన్సడుచుండు ధారాతిటరిటయుస్‌డా 
వెలందియు ముద్యపానమును వేంటయు జూచముం గాహుజంబురై. 
సలుపు దలిర్భు నిట్టి హిర్టననంబులు భూపతి మూనంగాలంటిిపదా 4 
అడి యెట్లనినను దక్స్రికారంబు (ైముంబుస పిపరింబటి 

Ae క 
వాక్పారుస్యమునకు. గీ! 


వజపొసంగి నిరర్థ కడం 

దోఅికరిగలపలుకు బలుకగా దెవ్వరితో 

మత్‌ పగఅను మృదువాక్యమె 

మజవక దనవారింజేసి మనంగా వతయుంకా ॥ ti 


కారణములేకయే వౌ 

క్పారుష్యము వెలయు((గోధగతి. బలికెడం నా 

కూరునకు వెబచులోకం 

బాదయు మిణుగుర్లు చల్లు నగ్నింటో లెజా ॥ 8 


కఆగరి బఇలుకును గొ దున 

మెజయుచు6. బరమర్మభేదమే చూపినచో 

గుణుతగు6( (బ్రతాపవంతు(డు 

మటణిముణియును దెరలికెరలి మసహిం ఐగఅయగుజా 1 , 84 


కేం 


కేం 


చె 
cuy |! 


కొం॥ 


కం॥ 


కం॥ 


షష్టాశ్వాసము 161 


ఇల జనులకు బరుననగా6 

బలుకుచు వెజపింపవనవలదు వతి తియ్యసిప 

య్కలె శరలువవలయు నటులం 

బలికినచో జేదనై న. (బుజ సేవించుకా 11 85 
జ గతిజా దుర్హ నసాధక , 

మగ నాల్జైయె' దండమనంగ నగు దంగందుకా 

దగినయడ.6 జేయంగాల దగు 

చణశదంజడము సేయ. బతిని ధర నుతియించ్చుజా ॥ 86 
తెలియ న్వాక్కసమైన యాజ్ఞ గల ధాత్రీపొలుం చెంయం (బజకా 
దల(కంజేయు(, దలంకుచుండు ప్రజ సంతాపంబుతో వై రులం 
గలయుం, దత్పజం గూడమించుసరి సంఘం బందువేతకాక్షయం 


బలరుం గాపున భూ(ప్రజం దలంకం జేయంగాయ భూజాని3కా || 


(పజలను జారించిన భూ 

ఖభుజుండు కడుం (బబలుచుండు భువి నెల్లి పుయుజా 

(ప్రజలు చెడం బతియు.( జడం నా 

(ప్రజలు కడుం (బబల6 బతియు( (బబిలుచు నుందుకా 11 88 
ఎంతటి యపసరాయల (పా 

కకాంతకమగు నాజ్ఞ సేయు టనుచితముస భూ 

కాంతు డు రాజ్యము జెజచిన 

హూంతనె దండింప6దిగు సయస్థితి మెణఅయకా 11 89 
అర్హదూషణము. [|| 
చెలుపంగ.6 దగినవారల( 

జెజిపెదనని కినుక. (బియముచేసిన నది తా 

ధర నర్గధూషణం బన 

బరగుఇా నీతిజ్ఞాలై న ప్రాజ్ఞాలచేతకా 1 91 
21 న | 


162 ఆం|ధ శాముందకముూ 


కం॥ రారణములేక కోపము 
శేరినగల ధనము వెచ్చసెట్టుబ కొజగా 


దణారయ నాత్మ పాతంబుల 


చేరుప్పుతోం గోరునట్టి నృవతికి నెందుజా || 2 
వగ సృుగయావ్యసనము. | 93 


సీ, వాహనం బెక్కుచో పచ్చిన బడలిక 
వాహనంబుల.౬ దోలి వడంబడుటయు 
వాహానంబులు దనవై పున రాక యొం 
డొకదిక్కు (జేర్చు( జేటొదప్పుజెందు 
నాంరట దప్పిబే నలయుట (పజలకు 
నన్న ఫానాదిక్‌ మమరమియును 
జాలిగాలి యెండచేం గలిగినపీడలు 
(పతియానములచేత( బరగుపీడ 


గి రసపుచే జెల్లుచే వెండి యినురొచేత 

జెట్టచే గట్లచే ముండ పట్లచేత 

he: at. ఉనా, ne) 

వేళ్ళచే సీళ్ళచే నాటవికులచేత 

వెలఅయుపీడలు ,వ్యసనముల్‌ "వేలటలంయ (| gi 
011 పుట్టల మిట్టల గుట్టల | 

సట్టుల మజ మోటచెట్ల పట్టున నెప్పడుణా 

బెట్టుకొను వెతలు 'వేంటజా 

బుష్టిడు వ్యసనంబు లండ్రు బుధు లెచ్చోటకా 11 95 


న పింటియుసు. 96 


కి 
«al 


tat 
4 11 


కం! 


షష్టాశ్వాసము 163 
కానల నదులను గట్టుల “ఏపహాలందు( 
దొదలచెంతల దక్కి పొంచియుండి 
కిసుకతో. బాశిగాండ్ల సు దోడి దొరలను 
దసు గడంగించిన( దగులువడుట 
మయుంతయు.6 గినుకతో నెడసియుండెడుం దన 
బలముచే దాయాదకులముచేత; 
(దోపల: గడు మోసపోవుట మజియుసు 
(దోవల [భమయుచు6 దొట్రుపడుజ 
యాది యగుదోషములు వేంటలందు నెప్పుడు. 
బొడము గాపున నెప్పుడు. బుడమిటోన 


“వేంటలా డెడితపుకంబు విడువవలయు 


వీతిమార్షం బెటింగినన్భపవరుండు || ర్‌ 


ఎలుగులు సింగముర్‌ పులులు నేనుంగులుం బెనుబాము లాదిగా( 
గలి గినకూ రజంతువులు గమ్ము భయమ్ములు మీటు గారుచి 
ల ములో ము ప లో og ఇ శ 
చ్చులుపడి( జుట్టిక్‌ ంటయును" జూపుల దిగ్భ్రమ మావహిల్లం ణా 


నలయగసట వేంటటయందు వ్యసనంబులు రాజున కెంచిచూడంగకా 11 
వేటయందు నడ్గుణములు, ' 9% 


నిలుకడ గల్లులక్యములు నిల్క_డలేక చలించులక్యముల్‌ 
బలువిడినేయు, టామము కఫంబును (గొవ్వు నడంగిపోవుటల్‌ 
మెలంగెడు వేళలకా శ్రమము మించక యుండుట, జంతుజాతికి కా 
గల భయ రోషముల్‌ డెలియ (గల్లుట, వేంగుణంబులెన్న (గణా॥ 


ఇట్ల యును, 101 


జో 
cy iH 


గ 


ఆంధ కామందకము 


ఇల (బాణహోరకములై 
తి జాట్‌ 
బంసినచోవషముబం "పెక్కు (ప్రా_పించుట౪ 
చలం మహాోవ్యసనంబి 
Qe 
పొలుపొందుం గాన వేట పోయదగ చెందుకా | 102 


ఒం? ఖు న్‌ గ్‌ ఇర క అ. ఆభగ్భా ee ఇ Cad రాల 
అయినను బుశీ యొక్కతెజంగై న సాధస మొదిరై న యుచిత 
(క్రియలచేతనే చేేటయందరి మంచి సుణంటుంం గలుసటకన 


సుపాయంబుల్లు గలవు గావున; దత్చంకారంబు విసలింబెద. 108 


వేంటటాడగా నిచ్చ విథునకు( గల్లెనా 
దనపురంబుసకు( (దాంతమున(గల్లు 
దగి మృగందబుల నెందు దొంటరాని 
మయుగడిత(జుటిరా సనుచొంది రమ్యమై 
ర్త ర 
పొదలు ముంతులు గల్లు సొదలు అభలు 
విషకారణములై న నృతబలముబేక 


Pd 


జలము బచ్చికబై చ చాలంగట్లి 
యర్షయోజన పరిమితంబై న చెళప్ప 
నిషువు గల్లుచు6 దగునట్టి యడవి యొరటి 
యా స తతిచేత నిర్మించ నర్భమం(డు 
లి యొ 
చేట లాడెటుకొఅకు భూవిభున కెందు॥ 104 


అట ఇ ఆ జగ జగ థి 
కప్పుమబ్బుల యొస్సు( గప్పుచాయలు గది 
సలుచనె కొయలు. బందు గలి 
(can (17 a) 
ఘగులు కోల్పెడి తొవి పూవుగు కులు గల్లి 
నసటుతు “సీరెణుగు మా(కులును గల్లి 


గ 1 


వ 


అల్ల య్‌ న 4 న ఆ 


వృంగి వనంగీత భంగితతులు గల్లి 
శారికా కీరికా సమితిగల్లి 

హారిణీ కలభజాల కరిణీకులము గలి 
వర్తి మతట్లి కావళులు గల్లి 


చాల లోతులులేక మొసళ్ళులేక 
ళోధితముతె న కొల(కుల చోటు గలి 
యె C౧ a 
దిగులం జెలంగెడు వనము నిర్మింపంజేయ 
చలయు నా _ప్తులచేత భూవల్ల భుండు 1 105 


వోవంగా( గొట్టిన పుట్టలు మిట్టలు 

శిలలు ముదులు హం చెటు గలి 

ది గాల గ 

నిండారం బూనిన నెజీయలు బొణతియలు 

గుంటలు గోదముల్‌ గొబలు గల్లి 
వరిఖనెంటనెయంటి పలుదెఅంగుల తీవ 

లలి విలిగ నిండ నలికొనిన 

తం ఉం ౧ ఫై 

రాజికంబగు వనరాజిచే, జుట్టిరా6 

జెలువొంది వెలిని (మా(కులును లేక 


మిగుల వెడలుపు చదురమై మెజయునట్టి 

భూ మియును గల్లి తన శత్రు పకల ఈ 

జేరంగా రాక రమ్యమై చెలంగు వనము 

దాగు నసేయించనలయు భూపాలు( డెపుడు 1 106 


మజియు నాటవికతతుల మనంబు వెజటుంగంజాలి తనకు నా పులుం 
న్రేశాయాస సహిష్టువులై_ న జనంబుబచేతం దద్వనరక్షణంబు 
'సేయింపుచునుండెడ్‌ మృగయాధ్యకుండై. న యతండు వివిధ 
జాతుల మృగంబులం బట్టితెప్పించి యందు దుష్టమృగంబులై న 


166 


“ol 


కంn 


ఆంధ్ర కామందకము 


వానికి గోచ్మను గోజలును గొమ్మలునుం గొట్టించి యందు విడి 
వించంజీయ వలయు నంత. 17 


ఇతరంబగు పని మజుపక 

చతురత లివగళ్ని యా _ప్పజనములతో డజొ 

బతి ప్రొద్దున శబాడగ 
నతి సన్నాహమున వనికి నరుగంగవబయుకా 1 108 


స్టా ద్‌ 
ద్వనసీ నుజెందు నట్టిత జీ నుండంగా( 
జను నా ra ప్రాంతం 
బున గడు నాయ_త్తపాటు వొదలుచునుండకా ॥ 109 


కం॥ అడవుల వేంటాడంగా( 


ena 


వః 


Woe 


దొెడరెడి సద్గుణములెల్ల దోరకుం దొరకుళకా 
బుడమిం గల్పితవనముల 
యెడలనె క్రీడించు నిచ్చ యెనంగినచోటకళా || [106 


వేంటటయందు నిట్టి విధము మంచిది యని 

పలుకుదురు ధరిత్రి (బాజ్ఞులెల్ల 

నటుల(గాక వనికి నవనీశ్వ్యరుండు దొ 

దోయరీతి వేట బోనరాదు || 111 


జూదమునకు. 114 


ఎంత ధనంబై న నీనుమంత నేవుతో 
పల నాశమోటయు(6 బరుసదనము+ 
గోప మందుటయు( బల్కులచేత జగడంబు 
నాయుధంబులచేత నగు కలహము 


ig ti 


న్ని 
ఓల || 


షష వ్టాశ్వాసము (గ్ర? 


చబ్బజిలాడుట ధర్మముల్‌ చెడుటయు. 
జేయంగ.6 దగుపనుల్‌ సేయలేమి 

యతిలోభ మంచుట యార్యుల విడచుట 
దుర్షనసంగతి దొరకుటయును 


జేటునకు. గారణంబులు చేకురుటయు 

చె రములు చెందుటయు సిగ్గు వదలుటయును 

మొదలుగా గల్లు బహందోషములను జెందు 

హోళి జూదంబు లాడెడి యాతతాయి ।॥ 113 


కల యర్థములమీ(ద6 గాంకలు లేకుండు 
టర్ధంబు లేనిచో నాశపడుట 
సంతోషమును మన స్తాపంబు( జలమును 
గడు బతిక్షణమందు( గలుగుటయుసు 
ఆలకంబు మొదలుగా. గలిగిన దేహర 
క్షణములయందు భోగములయందు 
నాదర మించుకమైన లేకుండుట 
* మెలంగకుండుటచేత( గలిగినట్లి 


Aa దుర్చలచ్వంబుచే. జాలం దూలుటయును 


కం0॥ 


మంచి కొ స్తాార్థముల నుపేకించుటయును 
మొదలుగా. గల్లు బహు దోషములను జెందు 
వాళి జూదంబు లాడెడి యాతతాయి 41 114 


సులమూత్ర నిరోధంబులిC 

గల పీడలు దప్పికొనుట గల షీడల్న నా. 

కలి గొనుటవలనః బొడమెడి 

యలమటలుం జూదమాడు నతనికిం జెందుజా I! 11త్త్‌ 


గ్‌॥ 


కం॥ 


ఆంధ్ర కామందకము 


నలుండేల కోల్పడి కులకాంత నడవిలో 
పల డించి తా నడచాల యయ్యె 
ధర్మజుం డాలిని ధర నోడి యిల నల్ల 
విడచి కంకుండన విరటు. గాళ్చె 
దంతవ క్ప్ర)ండును దా బలభదుబే 
గుతుతుగా బండధ్రూడంగొట్టం బదడియె (4 
ఫండిసపుర మేలుచుండురుక్కవిభుండు 
జయము పోనాడి నాశనము. జెంచె 
జూద మాడియ కాదె యూ జూదమెంత 
వాని నై_నను (బ్రమయించు వాసి చెజచు 
జూదము సరలగుణముల( జూరలాడం 
జూద మెంతిటివానికిం గాదు ధరను 11 {EG 
జూద మనర్ధము. దెచ్చుం 
జూదంబున భేద మందు, జొట్టటీకంబుజా 
జూదమున నెయ్య ముడుగఏజా 
జూదమె పో కాని డెంచి చూడగలం దితికజలా 11 11 
ప్రీవ్యసనానకు. 118 
కార్యరాలంబులు గడచిపోపుటయును 
నర్గందు ధర్మంబు నలచిచెయుట 
యెవ్వేశ నిలువెళ్ళ నెజుంగని కతన స 
జ్ఞానులు మం|త్రిజనంబు గినియుటయును 
ధరణిపై 6 బకపాతంబున( జేయంగా 
రాని కార్యంటై_ నం బూనుటయుసు 
దాబ్మి లేకుండు "జేంతయు( గోపమందుట 
వైరంబు సొహసవర్త రనంణు 


న 


ల్‌. 
se 
స 


షహైశ్వానము 1 


€ 


a] నా శా్యా 


ను వ అల జాల నటి రై ఆల్‌ త్ను 
ఆ॥nవెn లాదగా pn దొౌవషము ల 
U 


జ 
son 


* 
wl [1 


బ్‌ 
న. 


య క్ష 


కం11 


© 
శ్ర ద్‌ 
వెం6ందివలన నెప్పుడు. గలుంపచుండు 


సుటుల(గావ చది మహావోషయిుక్తంబు 


విఘంలజ దీనియెాలిసె విజవవలయిు 11 119 


రొలకుడి పగిరముచెందు సనల్చాత్యులక 6 


ములతొఎంగహాడ గాశదుం గగకుచ్న్న 11 121 
పోనమున 33. 21 


ఆంరవిలేకుండుం పబటుమూలు బెగటుట 
ఎక్కు_టయును గోర కట్టమింయయును 


గల్ల లాయంటి బమంయుగరిడు జి నాలు 


'చలఅ(పు (ప్రజ్ఞయు ముతి తలయఎఏదింమగు 
బనిలేనితటి వెఠంబడుట నప్వుటయును 
(బాణదాభథంమసు చం(ద్రయుసు నుట 
శత్పుయషులతోడినం/;తి పదలుట 
దుర్షససంగతి దొరకుటయుసు 
గడగడ వడంకుటయు జారిపడుబ కీడు సు 
నర్ణ' మొందుట తీగ ష్టి యధికము/సట 
యాదియగప దుర్గుణంబుల నందుచుండు 
మద్యపానంబు దగిలిన మాసపుండు | 122 
పొనవ్యససము( జెందిన . 
మానవు6 డెచ్చోటనై న మదమున మెల౭ఏకా 
బానమదంబున నెచ్చో 
నైన బహిష్కోర మొంది యధమత6జెందుజా | 123 
22 


lil 


oil 


“on 


Ud 
CH 


“nN 


జో 
wall 


501 


ఆంధ కాముంచిరయు 


భృగసనముండసను యోగీశ్వారుం 
చగయితమతిాకాచి షడ్షుణై స్యైర్యయిుకుం 
ఆగు శుక్రుడు బాసనముచే 
చగ్నీ పదమును శిష్యవరుని దండిగా (దాచె౯- [| t24 
కోలమును బలమును చేదం 
బులు శౌశ్ర్రందులును శీలముసు సంభడిలుం 
“లవార నను బానం 

హా 
బలవదుటనె చెదర యాదవాంధర పృష్ట ౬ 11 125 
చా జో చేయ జు స్‌ a NE 
సిరిం నొలంయగ౭యజెయు వ నము 
లరయంగా నేడుతెఅపలైై యది యప్పడుడా 
ఫర్‌ నిది యొక్కటియె నరు. 
జఅచున్మజణి యిన్నిగూడ6 జెబిచుద యులు || 12 
బుగచపల నెంతయిు€౬ దగిలిస( 
దగురీతుల మద్యపాన తత్సరు(తై స౯ా 

చె 

దగు కొంత వేంట జూదము 
మీగులం గిడొట విడచి మలంయ6ంగపలయుకా || 137 


తలంవంగ మిక్కి_లికా విషయతత్సరతజణా *లిగించు ఎన్పగా 
నలపడువేదిశాస్త్రముల నన్నిటి జారం౫ందచేయు సద్దుణం 

బులను ముహా_త్త్యముం జెఖుచు బుద్దియ బెద్దకసందు తిని జా 
జలనము నందంజేయును వెసజా వ్యసనం బులు బాట కరమ్‌ 11 


వ్యసనములు గలు" నరపతి 

వనుధం బసదొఅంగు వై రివర్ల్షముచేతజా 

వ్యసనములులేని నళపతి 

యసద్భశ గతి మెలంగి, గెలుచు నరినంఘముభకా | 129 


షషా శ్వాసము 111 
అ 


చం1 ఇడయిది దీనికిం దగి రహించు నటంచును గోర్కె మ్‌ 
వది. దలహోసి తాంబ్రకృతి మండరి సత్మియతోడ౮హర్చి స 
ప్ముదమున సితి రీతులగె మానపనాథుండు దా మేలంగిసెకా 
వదలనిగౌరవందున. ద్రైవర్షము(జెందు( (బతాపళాలిరు 11 180 
చం॥ అనుపమదాన దానయుకహా స్తిలసదృలవాహచ(క్రపా 
లనపటుసార సారసవిలాసవిలోకన లోరనప్యన 
ద్వినుత విహార హోరరుచివిశ్రుతకీ రి నివా: వాసవా 


త్యనఘమనోజ్జభోగ విభవానిళ బంధురబంధరక్షకా 11 12! 
“oll దీపోత్సాహ ముహోజ్ల ల 
pre + ) య్‌ 
సప్తాంగ సురా ణి సకలదిగంక 


జల 
శా పొన్వయరాదుధావనాన గ్రముతీ | 132 
pre.) మాాణలి 
తపిరాజపవిరాణిరతము 1 


థి ఇ 
చటుల తురంగను చం[క్రసుణ క్రమత గ విరాజితనారసయో 
దడ. ఆీ 
దృటపటహా(భ్రజ దంధణడంఢణ దాదుణనిస్వన దోనితహ్మా 
త్పుటి పముదశా(త్రన భూప (ప్రతాపజ భూరివిధాసురభూధరిఆ 
స్నుటవలయాచల ధూసుతసద్దుణభూషణ నిత్యవిధుత్వయుతా 1 
నే 
గద్యము = ఇది (శ్రీమన్మదసగోపాల పర్మజ్రసాదలబ్ద సారసారన్వర 
న అవీ సో జ్యా న్‌ ఇ మె వల r ఇళ 
భారద్యాజనగో త్ర జక్క_రాజ యెట్డనా మాత్యపుత్ర సుకవిజస 
వర (1 జ” అ డి వళ న ప్రా సా 
(పణీతంఖై స కామందక వీతిళాస్తంబను సుహాోప్రబంధందునండు : 
అస టల న్‌ జస జ య చలా లం 6 భు వచ 
నుత్సాహ (ప్రశ క్రియ సష్తాంగప్రయోజనంబులు( దద్య కన 
నంబులు నన్నది షష్టాశ్వాసము. 194 


టి మేం ల! 


కేం॥ 


Po 
త 
లల || 


చం॥ 


కం 


a జ్‌ శో 
క షమాశ్వాపము 


వ . స గె ఇల్లీ ఇ జ్‌ D గో, జా 
‘J అ మ్‌ప్పునల wy? కనకుశో ఇతంలొం- 
డు 


మడ 
రాసుపవభి 2 పరవి 
ఆన్‌ 
ద్యాబడా వొండ్రాజి 'వెంంటా[దిసరందధా ॥ ] 
అపథరింప్పుము. 2 


ఉస అ గె జభ wi జటిల ఆ ఈం న్లో ల 
యూ (త థియో (అుయుర్భుం [టైర్‌ 
జ ఇన అలీ కామ ల షో ఇ 
అం ఎయు లను విడిచి (8% అలు 

అ Pr) 

జి జో అ A వసా NM ay ఉగ 
జొసంగి జయాకాంజర్రైల శొాపతి చనకుం 
బలో నలో 


బనగలత జి6 swt గాచి 


స్యసనంబులు నొందినటి పై దలటుంచకొ 11 } 


8 


జీ 


కగసనము గర్లియుండురిపుపర్గముమీ (ద వం లా పల 

షీ 

దెౌసయషనదించుం బల్కుడదురు పూర్తిరు లిట్టిబితం బెకౌడు తి 
OY on జ ఇ” అన న థ్‌ ఠి అజా  ః 

చ్వ్యసనము అకయయందు రిపువర్గముబు(దటనే ౫ బూని 


ర్కొ_సమగురీతి దండు చసంగాంచనుం దాను సపుర్దుంచై సచోఖా ॥ 
కం వూ 

ఇలజే(డు శతు గెలువం 

గల'వేళలనై_న ఎ తుగణముల రాజ్యం 

బుల బలిమి6 జెజువనోపం 


గలవేళలై న దండు గదలంగవలయుఖా ॥ గ్‌ 


aol 


జ?” 
“oll 


శో ఎ 
col 


“oil 


కం 


క సారుకో శ్వాసము 1:3 


అల 

—ా rp = అం ద్ని ఇష ఇ a Sm సాం దీ సీలు బావానా 
ఎదులు పండి పుంజ నగలపట్టున వై వై ఉలసమటు6దటిక 
beh 


రారకుంల౯బుండం దండు చనంచొల్పగు గతి దిండువెవుచుకా 


చెలులు చూరంలబటి 
డా లట 
పాదబలంబటుచేల ద 


పఐరిపంథుల జీవనముర్‌ హారించినకా 
రి శతుల గల్బును నిర్భయనస్థితికా il 6 


జ 


ఎనుకటెై రలం చనమ వెన్ము_సురా( గడు వటుెపిటి పెం 
ర 00 
పవన బరిచర్యలం దెలిసి వహ సా 
NODE తెన్సగా శెలీంగి కంట కశుద్ద్ధి యొన రానుదొ 
జ్‌ 


జ్‌ 


WT ఏమూారము ఒందు బతి యారో TI ణా 
ti, అలాట్‌ 

సమమనుచొ. వ "బఎంఠాుంసు కొల మిట్టలున_ సచోట సె 

య్యముగల సేన మున్ను గ బ్రయాణమువోవుట యొస్పు వై భః 
దె, 

(క్రమ వముములయంయ.6 దచానెజు.క గల్లుచు నారు దుతుగాక యన్నపా 


్శ 


సములు సమృద్ధి (జెంది ఆత. డండు me జెన్నుకా 11 


జలము పసంబునుం గలుగు జాయనె వేసవి వై రిమించం డో 


వలయు వమడేభముల్‌ జలమువల్ల ఘటిల్లైడు సాఖ్యమొందంగా 


జలములు లేకయుండినను సామజసం పల కెల్ల చేసవిం 


cc 


గలుగసుచునుండు6 గుష్ట్రములు గాటపుటెండల( బుట్టు వెట్టట౯ా Y 


ఒక్క_యెడ నిలుచునప్ప్వుడు 
గక్కసమగు "వటనొంచు6 గది బృండములకా 
లు 
బుక్కిలి( (బయాణముల నిడి 
వెక్కసమై ట్‌ నౌంపకున్నె చేనవివేళళా ॥ [0 


సీర్హములు రని వేసవి 
సారెకు దురద సస చందు జంతుపు చెల్లణా 
వారణ కరత టే కెనం 
వ 
దీరనితాపముల ,నవుడె దేహము రెండుజా ॥ 11 


[14 


ఆం[ధ్ర కామందకము 


ఊ11 భఘుస్యును వనుంచివాననులు (గమ్మమచదమ్ములు గట్ల తొాము్యులం 


తో 


ell 


న్‌ 
ఇ” 
అదు | 


శం॥ 


సీ 


జిమ్ముట నుగ్దుసూచుములు చేసినగట్టులు గల్లి పీతి కొ 
ర్రమ్ముచు( WEE ఒంబ్బుగమికప్ప్తులయొప్పులు గట్లుదండి Note 
ఘమ్ములయం దెకా ధరణికాంతులరాజ్యభరందు నిల్చుటరి ul 
అవిచూడకా సడగొండలో యన నీలా(భ్రంబులో నాయ న 
ఉదయం గొమ్ముల. జిస్మునోర్చి మదధారానారతిల ఇర్చి 
ర 

(తపులం గోరుపులాడనేర్చి తగ నుద్యద్భృ(ద్ర నాగేందద్రము 
భువి రాజ్యాస్పదహేతువై నవి గదా భూపాలకొగ్రేణిక్‌ల ॥ 1; 


రా 
న్‌ా 
నో 


భారతపోటునేర్చు సముజోకయు గల్గిన మావటీంయి పెం 
పారంగ చెక్కి. యుక్కె.సంగి యాయితపాటుగ మీటు దాతణం 
బేరణమంచునై న జవమెచ్చినవాజుల నాణువేల( దా 
ఢిరతమీంచ. (ద్రుంచు విసుతించు సుదంచితసావానంటునడా ॥ 
జలముల నడవుల నప్పుల 

బలుడిన్నెల సమములై స పట్టుల నడి, గో 

టలును గడవు వడియేనుం 

గులు గలిగిన దొరకు దొరకు గోరిన జయముల్‌ ॥( [గ 


ఏతెరువు నీళ్ళు గలయది 
యేతెరువు సరభయంబు లెసంగళ తగు దా 
నాతెరుపున( జనవలయుజకా 
భూతలపతి బలము శ్రమము బొందకయుండి జా 1॥ ep 
దండయా(త్రా విధానము 
అధిపతి దండె త్తునట్టిచో తద్రళ 
'తుండును వెనుక శత్రువుల రేం 
నదియ రంధ్రము గాన నహితులొవాకెల్ల ం | 
గడు ఘనంబుగంజేయ. గడంగుచుండు౬. 


i 


గ 
Jit 


గ్‌॥ 


స ప్రమాళశ్వాసము 175 
pa 


అడది ముందజఅనచ్చుఫవలమున కంటెను 
వెనుక శ(త్రులపోరె ఘనము దెలియ 
దిగాక కాననియరంబుకొణకు న 
డా చు 
చేకొన్నయర్లంబు చెజబుపరాదు 
థి 


వాసం దనబల్మి వై,రుల ఘనత దెలిసి 

వెనుక శతుల పగమాన్ని ఏమతుమి (ద 

ఎండు గదలంగవలయు నుద్దండలీల 

సితిమార్గం బెతణింగినన్నపనరుండు 11 17 


తనకు. విఖుంద శాత్రవుకున్నచో( దస 
కత(డునులోగక యరిగెనేని 

వెనుకటి శత్రువు వేగ ఖభేదముచెంది' 
యలవమట నొందించు నటుల గాగ 

దనకు( విజుంద ముందణి(గల్లు శ|కతుల 
నడవగా నోపినయట్టి శక్తి 

వలుగు వేళలను విక్రమయుకి చే మించి 
భునములొ ఫలములు గలుగ నెంచి 


తనకు నెలవై నపట్టణంబునకు రక్ష 

అమ్ము గావింసందగినబలమ్ముు నుంచి 

దండు గదలంగనలయు నుద్దండలీల 

నీతిమారం బెజింగినన్సృపవరుండు | [6 


అరయంగ నిజువదియ్య్మగు సంఖ్య+ దగఏభటురలి 
గలుగు చేరువయ వర్గంబటం(డ్రు 
ధారుణీస్టలి నిట్టిసేరున కొక్కొక్క- 
ునులడై న "సేరువకాని౯ గూర్చి 


110 


షి 
til 


3 


Ca 
<= 
క 
శ 


ఇ 
ల 
= 


నిటుల ee చేర్చారింఒ(6 


బురుత కందు నభెచ్యు లె ద "సు ర ర 
రాదా 

గాన నీరీతి నొనరించి ఘనతమించి 

పండు గదలంగవలయు నుద్దండలీల 


గితిమారం వెజింగినన్నవవరుండు 1 11] 
శ్‌ 


తనకు సనహాయమొ దె పంబుచేత ను 
రిద్తుండై దండే త్రుచుంచుం రాలి 
యముందిరికి సప శోకమును జసు రార్యంటు 
వెసుకళ' (తుని రార యుసయయుి సిం 
యొక్క వేళనే కర్గియుండిస( బదరఎ 
దళవాయినె నను దనయునె ౫6 
pan కుం 


[ 


దన బలంబులలోన( దగినట్టు నాలవి 
పాలైన మూడవ పాలునై_న 

బలము Mis ముందరి వగఅమీ (2 

మునుపుగా నంపి తా నిల్చివెనుక సగణి 


నుడుగంగాంజేసి కదలుట యొప్పునండ్రు 
దండయా త్రావిధిజ్ఞు లీధరణిలోన 1 MT 


కోపదె చై కవిధ్యము 


మజియు నాంతరకోపంబును బాహ్యాకోపం బన6గ రెందు తతర 
గుల కోపంబులు గలపు. వానియందు నక ంబ యది 


. _ కంబగు నటులై. నను నయ్యిరుతెణంగులవారి కో వంబులు వారించి 


స పమాశ్వాసము S177 
ఆ 
ముఖీ యభీష్టంబుల నొనర్చి వారిం దనవెంటం చె డని చన 


వలయు స యిలుదెఅంగులవారి కోజంబు చెట్టిపనిన. 2 


సె! నుతమం[త్రిపహొత పురోహిత నిజవంశజ 


గ్‌ 


ig [| 


ఖో 
ఒకే... 


సేనాధిపతులు (పధానజనము 

లంచ ధారుణి పరల ందు నొక్కనికోప 
చున నాంతరకోప మన(6గంబరగు 
చాయా 

శడింగాచువారలు సడపులకడ నుండు 
(ప్రజచును ముణతియెంచ బాహ్యాజ సము 

లరయంగ వీరలయందులో నొక్కని 


కోపమెనను బాపహ్యూకొప మగుస 
యా 


తనకు నా పులు చతురులె తగినయటణి 
nr. QQ శు 
మంత్రిజనములచేతను మనుజవిభు (తు 
తెలియందగు నిట్టికోపముల్‌ తేటపడంగ 
మించి వారల శాంతి. జొందించుకొణకు 11 92 


ఎట్టిరీతిని దస్తులై యెడసి పగఅం 

గూడుకొనిపోవ రటుల6 దత్కోపమడంప' 

శవమరు సామాదులగు నుపాయములనె న( 

గట్టుకొని వారి విరిపోటు పెట్టియెన ॥॥ 28 


హయములును భటలు చచ్చుట 
క్షయమగు దవసంబు బసిండి కడు స్యయయము నజా 
వ్యయమగు నిటులకా క్షయమును 


వ్యయమగు పయనంబు మానవలయుం బతికిజా 1॥ 14 
92 


178 


శం 


తోం! 


: 
edo Il 


గ్‌N 


ఆంధ్ర కామందకము 


ఫలముజా వశ్యము దనకుం 

గలయది వేం జేతి కిచ్చుగతి వేగమె కా 

గలయది వ్యయ(ప్రయాసము 

గలిగిసయదియైన దండు గదిలంగవలయు౯ా 1 శ్‌ 
ఏను (౧ఏలకు గుల్లములకు 

మానునులకు he ea మీ ఫలసిద్ధిం 

గానక నొగిలెడు బనికి 

దా సందును meen దిగ దధిపతిడిజా || 26 


కార్య వ్యససంబులు 
తనకుజా శక్యముగాని వస్తువులమీందకా యత్న ముల్‌ సేయుట లొ 
నవస 


చనకుకా శక్యములై న వస్తుపు పులమీ(దళా యత్నములొమాసుటల్‌ 
ఉఅనకు జా శక్యములైన వస్తుపుల 'వేళజా గోడటల్‌ మూంటి నెం 


దును గార్యన్యసనంబులం డ్రు నయవేదుల్‌ మేదివీపుండలిజా 11 


ఓర్పును గరుణయు నోవద్పలేదండుట 
దాక్షీణ్యమును (హరతయు భయమ్ము 
డంబును సిగ్గు దుష్టత్వంబు దీ న్యంబు 
నతిధార్మిక త్య మహంకృతియుసు 
దనజాతి( బుట్టిన జనుల( గాదనుటియు. 
జంపుటయు నుపేక సలుపుటయును 
బలువగ్ను సండకు.( జలికి. దా నోద్వక 
యుండుట వానకు నోర్వలేమి 


యివియ వేళల జేసిన నెందుంగార్య 

సిద్ధులకు నెల్లి విఘ్న ముల్‌ నేయుచుండు 

ననుచు నీతిరహన్యజ్ఞా లఅండ్రుగాన 

వీని ననుచిత వేళల విడువనలయు 11 2 


శ సమాశాంపందు శేఖ 
nt 


స_ప్పవిధ పక్ష లక్షణము 
nn ముంతియు మె(త్రులును, నిజులును, సంబంధులును, భృడ్యులునం, 
గా రా గృహీతులుసు, గార్యజులు ననెడు చేడు చెజంగుఐ 
వార చే పక్షంబనం బరంగుచుండుదు రిట్లి పక్షంబనంగ సహాయు 
అనం బరగుచునుందడు నిట్టి సహాయు లెట్టవారనిన. 29 
స్స! తన తల్లి దండ్రుల యను ఒసబంభిలె మతు, 
లెనసిన ప్రా౭తవారెల్లి నిజాలు, 
రవి వియ్యంకులె సంబంధులగుచుంటలు 
భృతికి. గొల్చెడువారె భృత్యు లరయి 
నాక్మరక్షణమున నాశ్రయించినవార 
లా(శ్రితు లుపచార మందియుండు 
వారు గృహీత్తులు వసుధ. గార్యార్థులై 
యనుదొందువారె కార్యజులు దల6ప 
గి॥ నిటుల నేడుదెజంగులౌ నిట్టివారి 
పక్షము లటం(డ్రు ప్రాజ్ఞులై పరగువార 
లిందు రాగాపరాగంబు లెబు గపఅలఅయు 
సీతిమార్లం బెజింగినన్భపవరుండు 11 30 
ఇగ ఇట్టి సహాయు లసురాగిసహాయులు సద్వృ_త్తసహాయులు సస 
రెండు తెజంగులై యుండుదు రందు ననురాగంబుగల సహాయు 
బెట్టివారనిన, 9] 
ఆఅనురాగి సహాయలకణము 
చం॥ అనిశముం జేరికొల్చి సుగుణొవళిం గి_ర్హనచెసి నిందలిజా 
వినక తదర్గమై తనరు విశ్రతయత్నము పల్కు శౌర్యముం 
గని కనుసట్టు ఎ దోషముల, గప్పుచు నుండుట యెందు నెంచంగా 
ననువగు నయ్యముల్‌ గలుగునట్టి సహాయునిచిహ్నా మిమ్మహొజా॥ 


షో 
wall 


గి 
hy 


గ్‌ 


ఆం(ధ కామందకము 
సద్భ్యృ_త్త సహాయుం డెట్టివాడనిన, Eh 
సచషృ_త్త్ర సహాయల క్షణము 
కులమున మించి మోహామున6 గహాడక చ స్యమురద ఎవ్యులకా 
బలమును సత్యముం గలిగి పాటిలు లోధము డించి బుద్దిణ 
ఇలఅతుచు పుతెణింగి పినయంబు వహించినయట్టిటు త్ర డే 
వలన సుతింజ ముంచి తగువన_ర్హనమొందిగ భతి భం Cree un dd 
ఆత్కపణముల సుద్యోగానుల WE 
త్యాగ ముద ద్యోగమును ధీరత యును బుద్ది 
నిజము మర్యాద సిగ్గు వందకు 
(బౌఢియుసు గారవం బనురాగ యోూర్చు 
బలము సన ముఖ్యగంణములు పార్టి మృ్రగురిం 1 న్‌ 
శ కిత్రయ స్వరూపము 
సారమొ సీతిిప్రచారం బెటుంగుట 
జగతిలోవల పం(త్రళ కియందు 
రాత్మసంపదతోడ నలరినబలము కో 
శోంబు నెంచ6గం (బ్రభుక కి యం: 
ఘనమై నయట్టి విక్రమమును టుద్దియు 
సత్త్వంబు నుత్సాహశ క్రి యం(డ్రైం 
సీతిమంతులుగాన నృపవరుం డెల్ల చో 
నిట్టి (త్రిశ కుల నెనయవలయు 
నిట్లులు శకి కిత్రయంబుచే నెనసి యెపుడు 
నేర్చుతోడుథ వర్శింప నేరకున్న 
మించు శత్రుల ల జయించనేర్చుం 
జలంగి సంపద నేరీథ్సి. జెందనేర్చు [1 ab 


అచ [1 


CTY 


ఆభ 
wll 


కం 


న్యసనమందిన దైన్య అందకుండుటయునుం 
ఘనమైన లౌర్యంబు.( గలునసటయుగు 
తో అలో జట 


పదయం(డ్రు జగతిలో. (బాజ్ఞులెల్ల 6 
cc 
బుట్టగా6 బుట్ట తిన బుద్దియు శ శాస్తంబు 
చలి ముటకతమునం. గలుగుబుది 
శ్‌ 
“సెపదలసంగతి( జెనుపొందుబుద్దియు 


ఏ 
గడు విచాదింప(6గా6 గేయుగుబుద్ది 


డాొనరూపమంత్రిసంపద యన(6దగు 
జ 

నిటి రీతులెల్ల నెజు(గనెర్చి 

€ 


తనతు రిపులమీంచ దండు పోవయగందగస 


నతి నెజింగినట్టినృపవటండు 1 వ్‌ 


Gr 


అల యుత్యాహాము శౌర్య మందుటయు( గా 

రం బూనుటల్‌ సేయుటల్‌ 
బలువొ నిల్కడ కౌలుషంబు ముచముం 

* ూపించు టారోగ్య ముం 
చలపెల జూ ఫలసిదిచేం దగుటయుజా 
ర థి 

"డె వానుకూల్యం బగపకా 

చా 
'దెలివిజా భూపతి యిట్టి వేళల ధరి 

(తిం దండుపోనం దగుజా 11 3% 


జనపతి తన భండారం 

బనువమగతి వెంటరా సహాయాదులచే 
ననువొంది గెలుచుటకు నై 

చనందగు బకదిహీన కశ త్రుపు మీ (దజా 11 


చెరి 
వా 


గిన 


జ 
~Oll 


Ie 


ది 
ist 


ual 


wy) 


ఆం(ధ కశకామందకము 


శరీతి ఎతియుతు(దె 
మాం 

మారవముణవరుండు దండు పోయినయెవికా 
పొదోరారత. బారా 
వారావృవమైన ధరణిపసలయం జేలుళా || 40 

దండయా (తాకాల వేశాదులు 

£3 ణా 

ఎ౨ఎంమమిలు సుబు గల్లుళలి సామజవం_ డ్రా 3 ఎలప మో దిగులా 
జలములు మబ్బులేనితటి న ంధవరాణి3 చండుపోందనునా 


చెలువని జ ముంచు. గదువెట్టయి అక చేలంగ నాషంసుం 


న్న 


“అయయ సర్వనె న్యషములు రాని ఘఖాపతి చెంచపో (చగసకా॥ 
“ఎహాబ రాతిరి గారాల గొట్టి నొంచు 

రౌకి పగలై న గబాబల గడిమింజించు. 

గాన చేళ విచారించి కదలనలయు౬ 

గాల మెలు(౧ంచు6 గదలినం గలు జయము ॥ ba 


లీ 


కుక్క_చేత మొసలి చిక్కును దరియందు. 
నవక్క మొసలిచేత( జిక్కు నీట 
నటులంగాసం దనకు ననువైన చో బొంది 
చెలంగ రాజు రార్యసిద్ధి జెందు 48 
సమమువ్వ్లై రసుపట్టు చదురపునేలల 
ఖ్వుముల్‌ మున్నుగా నరుగపలయు 
ఏట్టలు గట్టులు వైనచో 
నేను;గుల్‌ మున్నుగా నే;గవలయు. 
బొదలును (మా యలు బొదలెడిచోటుల 
గాలాళి మున్నుగా. గదలనఅయు 
జలములు లోతుగా. గలిగినచోటుల. 
దగిన యోడలమీ+ద ధాంటటవలయు. 


er PE} 


లి న 
5) 
mi 


యము 


షి 
RIL 


mon 


gy? 
son 


చ oll 


మా కాంనము 183 


కదురములు మిట్ట గుంటలు జఅఅలముయబౌడలం 
గలుగు నటువంటి నేలల బలముడిందు 
నందుచే ముందు చనందిగప నందుచేత. 


by గోవ దిగు దండయాత్ర మహీవిభు పండు 11 44 


జనపతి వానకాలమున( జాల(గ మిట్టలమించు (తోవలకా 
బనుపడ వేసవి కా సలిలమార్శమునం జన నొప్పు నెందు టై 
ర్యినయొడ మి శ్రధూములను' సేవల దుర్హ టమైన మార్షములి 
గనుగొని యాత్మ సేనకు సుఖంబ7ప కీతుల చండుపో ఆ 1 


గ 


౫ 


జలములు కడు గలతోవజా 

జలములు లేనట్టి త్రోవ జనక సుఖగతిళా 
నెలనరుల6 గూడి చసందగు 

గఅయం గొట్టైయలుం గసివు గలిగిన్యతోవజణా [1 48 
తన చుట్టంబుల మూక రాకడలచే టా పొ_ప్రి ప్‌ 
ననువై “సీళ్ళంజెలంగి నమ్మికల లొ ై యుండు తనా శ్రర భూ 


చల 
స. 


జనముల్‌ గల్లినత్రోవ( టోన (డగు age దీను(డై. భంగముం 
గని పేంకల్‌చెడి వచ్చుత్రోవం జనంగా౬ గాదెందు భూభ ర్త ర్రకుకా॥ 


తెలియక దూరమైన రిపుదేశము వేగిరపాటు మీజంగా6 
ఆజలమున( జొచ్చిపోవు దొర సం, గరరం? గమునందు వె వైరిభు వా 
తపతి ఇడ్గధారల విదారితు(6డ ఐహం రక్త కదాకతత 

గలచగొని వొక్కి_యుక్కు_నెడి 'గక్కుననూరకె చిక్కి(స్రుక క్కండే॥ 


ఇ ట్లసాయంబుల( జెండని యుపాయంబులం బయసంబులు 
గదలివచ్చి "ణ స న్యంబులు విడియింవంద?గపఏ సచట మజియును. 49 


ఆరులకు౬ జాలరానియటు లాత్మబలంబుల నిల్చి రక్షణం 
బరయుచు నీతిరీతిం దగి యా పులు శూరులునై న యోధులే 


10! 


టో 
౮0|| 


“ol 


Pal 
oll 


చ్చులితెల. జుటియుండగ నిశాగనుయంబుల యాగాని(దులం 


టె 

చవొరయుచు నుండగా6 దగును భాపతియెందుసు శాగరూకు(డై॥ 

కలయ.(౧౫౮ చాలి ఠొప్పు కరిఘంటలగల్లు మఘణం ఘణ ఫ్వసుర్‌ 
లో ల చ ఆ” జ ఇట టో 

"వెల(కువ (జెంది గసబ్టముల మించిన లాషిత నాంప్భాతివ్వనుం 

వితురొతగాంచు యోూధతతి నిశ్చలవార్య డిముంలందడివు థ్వాసుల్‌ 

ఆలవొని ఎనులంట€౬ బతి నిద్దురసందుస మేలు. రు. అంక | 

నదురవి లీ నవ్బటప్పటి 

కది యెవ్వండు మేలుకన్న యకండని పతి డా 


కదపయులడయి యాదదింపసప్పుచు: 


బదిలంబని యెచ్చరించి తంంర(గవమలయుకా ॥ 52 
అంత, స్స్‌! 


చండయా(త్రా సమయముల రాజటబై ఖం 
తెలతెల వేగలేచి నరదేవంికాసుణి నాముతీర్థ మై 
ల కులదై వముం గొలిచి ఘమ్మను రస్తురి తావి ఠీవితో. 
శుకుదళుర్కు.న న్మినురు డారొ_సు రత్న విభాష కాళితో 6 


లుపుకు వచ్చుటొప్పు నిరుగోపులగట్టిన వా రహోయనకా ॥ 


om 


fe 


నే 


(శ్రీమంతుఖై_ మించు సావుంథు వెకపంక 
నుచితమం[త్రులు మంత్రు చీొక్ళ. 
హితచర్యులగు పురోహితవర్యు లొతపంక 
నుదిత సత్యు అమాత్యు ఛొక్కువంక 
ఫలదాయులై నట్టి దశవాయు తొకవంక 
నుక్కు నిక్కిన కూరు లొక్కనంక 
నఫికారుల జయించు నధికారు లొకనంక 


సుచిత మ్మకుల మిత్రు లొక్కపంక 


శీ 


పంద 


హం 


శాం 


ww 
ed 1 


ము 


స_ప్ప్తమా శ్వాసము [83 


=] 


నొౌక్ళ్క_వంక( గశా వత్తు తొక్కువంక 6 
తామర గాహాణులు గూడచరుయిు గొలువ 
యను (ప్రతాషంబు6 కారకజనమయు దెగడ 
తా 


డంక6 గొలువున సండవలయు ॥ ర్‌ 


డాయతదుతి మెజయ మంతుల? వారలతో 
పనులు ను 


శేసలించి పతి గదల( దగుళా 1 ర్‌(1 


అలపునసు వేగముం గల హయంబులనెక్కి. తనంత ఇచి వా 
రలు బలుకై దువుల్‌ నిజకరంబులం దాలిచి 'వెంట6గొల్తా6 బి 
జ్ఞల నవధాన మెచ్చరికె సామి యహోయని పూని సాహిణుల్‌ 
గొలువ డేజినక్కి నృపకుంజరుండంతట యా(త్రపోందనుకా॥ 


త సయంతేసనపాల శేఖరులు మె న్నేహసన్నాహముల్‌ 

(ce 
చసరం 'దేరులనెక్కి యుక్కుపొడిరాలకా గొాల్వలా సాహిణు ళ్‌ 
వెనువెంటజా జతనం బహోయనుచు నేవింపకా గడున్వించి చ 
క్కని సామాణిపడాణీనె క్కి కదలంగా నొప్పు రాజెయ్యెడ౯॥ 


రాజెం[ద్రుండు గజా శ్వసంఘములచ ర్యల్లన్లొనంగా జనుజా 

గై జీతంబును గూటి మేర్చజచి వేడ్క_ం గానంగా6 జెలుగుకా 
దేజం బాయితపాొటునుం గడు బసిద్దిం జెందియున్న ట్టి మి 
ల్తేజీలం గజపబ్స్‌( జూడందగు హా?ి॥ా 'రేపులుజామాపులుకా॥ 


సర్వావర్ణ నోపాయము 


'సులభంబొ పొఢగాన్సుగల్లి దయచేం జూపట్టి మందస్మితం 
_బులం జెన్నొందిన పల్కు-చే6 దగ (వియంబుల్మాటికిత బల్క_6౫ 


94 


అ) 


186 


von 
శ 
గీ 
iol 
చం 


భం॥ః 


ఆం|ధ కానుంచరము 


ర్‌ 
౮ 
fs 
65 


జీతముఏం మె ఎక్కుడుగ నిరుగక్రంబుగా నియ్యుంగా 
అరే క జ పాలి డ్‌ 
వఎలయిిుం (బాణము రిత్తు నీ విహొూతమోౌొ చారరింటుబ త జా భటుల 
వలల రథింబులలము( దురగింబుఅయిం ఎలదదోొోడలఅందు( దా 
వరుగ (6న చర్చి వింట నెరియం జతురత్యము జెంది రార్యముం 
నిరతము నభ్యసింప౭చగణి చర్చుస ఎగొతి నభ్యసెంప యు 
ఇ అశ కారం నం న జుల్‌ జ్‌ అ ర ఇ అనా జ జో అ కరనా 
ష్క_రపుగిప రార్యమైనను సుఖంబుస(6౫ందు నం౦్మదుండున్నతిజా॥ 


తో 


కడం సన్నాహముగల్లు నన లిరుపంకోం గొలు సన్నాహౌముం 
"మ! od 
టొడపుంగలు గజంబునెర్కి_ రివులా భూపాలకు ల్వంబ బెం 
ళ్‌ 
బడి చేతెంచిన దూఠతతో భటతతుల్‌ మై మాటుగానుండి క్‌ 
కమ్కు_డం నేర్పొం దెడు కుంచిదాకణ్ణముల సెక్కు. ర్యింి( వోవందగంలి 


దిడే గుణములచేర6 వొదలు గహాథి 
చారిజనములచే దూవజనముచేత. 


వ రిచర్గలు దెలిసి పోపలయు వారు 
ర బి 


5 


చేవిసతి యెందుసు గన్నులు లేనివాండు |॥ (0) 
ఘనత వఠథిర్ప శత్రు గడింగాచుదొరం చస మిత్రుంజేసరోం 
జనునపు డించుకించుక యొనంగుచు నాశలు చాలంజూపియై 
నను మతి. బేరమాడునెజ న్యాయమువచప్చర వై ర ఖూములం 
బనువడి పచ్చుసెట్ల పరిపాలన మొప్పుంగ మెల్ప6ంగాందుననా ॥ 
అసువ/గవదూత. బంపి తనయందినకార్యము సంధిచేత( జ 
య్యన నొనరించ(గానలయు న ట్లొనరించిన సంధిగానిచో 
వనరుచు౬ గార్యభేవపుగు దాన నఖీధముబెంది వారిలో 
గిసుకలు బుట్టుచుందు నది కేపలముభ బతికిజా శుభంబ/గచజా ॥ 


అడవులయంధు దుర్గములయందు వసించినవారి6 (దోపిలుం 


గడ్డులును గాఛువారల, నునంటగ్గుసామముభిత నీగిబె 


నతంయనియింది మించి తన 


క యత స(తుభూబములకు ata (తవలు చూడాలా I 


hu Ue 


ఉ॥ కారణ మిుందియెస బులి శారణమమిరమ తేళయెననుకా 


్త 
వె రులయొదివారు తనవద్షకిం వచ్చిన శాత పేనకుర 
టెం 0౧ a 
వెరుల( గొల్బియుండి తనవదకు 6 (గమ్మర వచ్చియున్న ధా 
దడ య ట్‌ అ 


(తీరముణుండు వారలచరిత్రలు తెస పటుంగలా6 చగుకా 1167 


PF 


గి; వరులు చెతుపతి వమం(త్రబలము చాల 
(=n pn 
జెంది మున్న విచారంబు చయపలయు 
చాహాంబలమునకన్నసు బదిమబి మం(త్ర 
జలము చాననె యింద్రుండు గెలిచె రిపుల || b8 
ఆ జ ల తాల, అతి ల 
అలం! పంలగంమసముతిల సరి 
రా 
రాలంబున6 జెందవలయు( గార్యం బెప్పుడుజకా 
గాలం పెడలినకార్యము 


వాలాయము వచ్చుఖల మపళ్యము చెటచుకా (1 69 


హం అలరు[ప్రభావముం గలిగి యంచితకార్యములందు దత 
మలంగుచు సుం (త్రమార్ష్శమున మెల్ము.న చాలలంజెందియున్న తం 
జఇల(౧౫డు ధారుణీధవులచేష్టల సనద్భుజదండమండలికా 
నిలకడంజెంది యెల పుడు నిల్బును చె నకశిల్‌ ధరి[తియుగ్‌ 1 
aa ర్‌ు 

గిః॥ః ఆబుని చెలం గర్హి కమందు్యూ స 

జ్యేషయును మూలకా రెయుం జెందువేళ 
9 ఊత 

వైన మణీ చె. త్రమాసంబునందునై న 
దండువెడలుట తగునం(డ్రు ఢరణిపతికి 11 71 


188 ఆంధ్ర రామందరము 
| ఈదీతి. బగఅమీ6(దిట 
నారూడిజా దండువెడలి యల పెతివిధిన్‌ 
భూరమణు (డు వర్తించిన 
వై రిసమూహాముల గెలిచి పర్శిలునెందున్‌ 11 7 


te 


స్కృంధావార నివే న(ప్రరరణము 
on బరిమిం చనయరిపురిణం 
తలకుం జని విడియం౭దగినతావున విడియడా 
పలయును చాశెముదిగునే 
ర్పులుగలిగిన రాజు కతుభూపతులథు రన్‌ || 3 


॥ నాల్లువాకిళ్ళచే నలువొంది చౌకమై 

ఘునమును ద్‌ రొంచెంబుగాక తనం 

యగడికఆలనుకోట నట్టళ్ళం జెలయవొంది 
విరుపులౌ వీధుల వినుతి కెక్కి. 

యర్హచంునిరితి నై నె నను మజియుసు 
జతుర(స్రమైయుండు సరణినై న 

నిడివిగానై నను గడు వట్రువుగనై న 
నాలోన( గల భూమియను వెటీంగి 


గీ॥ విమతువురిచంత. బాలెంబు విడియుచోట 
మించు *నొకయగారంబు నిర్మించవలయు 
సాధువులు మెచ్చ నచట నెచ్చరికి లెచ్చ 
నీతిమార్గం జెటింగినన్భపవరుండు ।॥। 14 


ప్ని కోటలో! బలము దాకోన విడియింపుచో. 

గోటకు జలమున్న చోటునకుసు 
గలుగుసందున వీధి కొలగోల మా(త్రంబు ' 
విడిచి యచ్చట బై_లువడక నిండి 


maaan serine ఇంగ్యాయామనినోనుల ar Cd 


అలాల! క 





Ce శూ కూ (న శ జ ఈ నాశిక్‌ అత కే 


ట్‌ 
ఎటు! 


క౦014 


ప పమాళ్వాసము 
చ్‌ 


కెనియుండి చాలమించినపార్శ్ణ ములు గల్లి 
రక్షితం బగుచును గకపుటము 
సనువన మూలలై_ యట సూర్యసోమవీ 
ధులు విరువులుగాంగ నలరంజేసి 
వా స్తుశాస్ర్రక్రమంబుల వైపు దెలిస 
విముతుపురిచెంత(6 బా శెంబు విడియుచోట 
నిట్లు బలముల విడియించ నెణు(గవలయు 
నితిమార్షం వెజింగిననపవరుండు 1 
పాశిమునడుచ క్కి మహి 
మూలబలము చుట్టుంగలిగి ముందజణ నడుదుజా 
చసేలిమియగుభండారమా 
చాలంగలుగఏ నగ రొనర్పం జను నెచ్చోటన్‌ [| 
ఇలజేండు నగరిచుట్టును 
బలియించ6గవలయు(6 (బాంత (ప్రజ గె జిత 
ము్యులంగూటము మి(త్రబల 
మ్ముల శ్యత్రుబలంబు నడవిమూ(కను వరుసన్‌ 1 
తత్య_మంబు. 
నరనాథవమణి తననగరికిC జుట్టును 
మునుమున్ను గా బాంతమూ(క నిల్పి 
యాతరువాత. గై జీతంబు విడిపించి 
యాకడం గూటపుమూంక నిల్చి 
యావల మి(త్రనై న్యంబుల విడియించి 
దానియవ్వల శ్ర నేన నిల్చి 
యందున కవ్వల నడవిమా(కల నిల్చి 
యావల జీతంబు లంది కొల్చి 


183 


7 


18 


19U 


గ్‌ (| 


ఆ1॥ చె॥ 


విం! 


నో 
z= Ol 


కం! 


కొం॥ 


ఆం(ధ్ర కాదముందరము 


తొయితె( బనులకు వచ్చి యా పులుసు (బారు 
es] 
లాపచు( పక్కలు గలిగిసయటి అయు 
ల 
కాం|డ్రు చుట్టును విడియింపచ(6గా పలయయసను 
(మము దప్పరి నీతివిక్రముము మెజయి || 


jana గా ళ్‌ Fo a cy ఇ" ఇ” 
ద జొభిరిష్షిణ రై నై న్యాపసానము 


అధిపు నగరిచేరుపందు నుండ6ంగందగ 
నా_స్హరవీతంబు అగుచు.6 దనరి 

చేరు గలిగినట్టి పెద్దయేనుంగులు 

సధిక ఉపముగబ్లునశ్వములును i 
అంతఃపురవరిచారకు 

ఆంతయు.( దమ వీచ్చు(గ యు దేయుఅిర్‌ డూ 
కాంతుని గావంగవిలయును 

సంతతముసు జాలిరొప్పు సన్నపహానమునడి ॥ 
మేటియగు నాప్తుం డేక్కిన 

పోపేను(౧ఫఏ జనము కలిమి. వొలిచి హయముం 
బాటించి' నగరివాకిటి 
చోటన యెపు డుండపలయు శోక చెలంగగ్‌ | 
దళవాయి మున్నుగాంగల 

బలమం దొక కొంత యేరుపడి యిత్నయుతో 
వెలుపట జుట్టును దిరుగజూా 

వలయును రేలందు( గడు నవారితశ రగ 0 


వేగము బలమును గలిగిన 
చేగులవా రెల్లవేళ విమతులచల్యల్‌ 
బాగుగ దెలియుచుం డా మత 


' వేగమె రాంటోవన్షఅయ్‌ు :విభునకుం దెలుపన్‌ | 


"ట్ల 


గ( 


గ! 


గిల్లీ 


గ్రా 


84 


స్క. 


ష్‌ 
“Olt 


గ్‌ tl 


=o 


కం 


ల బుమాశా౧ంసనము 
జ్యూ 6 


చకజంగన తాటి టికొవిరులచండలు గట్టినతో రణం 


బలుపిచ దంచనంబులును దాణము లాదిగంగల్లు యం 
శ 


చళితగిం టుక్కె_ముచ్‌ గలుగు ద్వారము లా పుల గాజ( 
అని 

అరు స అశేఖర వారిక హూరిలాకి రి సాలె 

సృపాలశెఖరు, దవారితపూరిలక రి నారు6దై 


క 


వాచుచు పుచ్చుచు వాకిటి 
కావభివారలకు నెటుక గా సకలజనుల్‌ 
పోవలయు వె వై రిదూతలు 


పనన తనే యుండి పహోపజా నలయుగ్‌ |! 


రి త్తకోలాహలంబులు రి త్తహిస్య 

ములుసు జూదంబులును బానములును మాని 
సవరణల మించి యుత్సాహసహితు లగఏచు 
బలము అెవ్వేళం గనుగల్గి పరగవలయు 1 
తనకోటకు వెలుపలిదెస. 

నబలము చరించుభూమి€ నడవక వైరుల్‌ 
మొనసి చరియించుభూములె 

జనపతి చరియింపవలయు( 'జతురుం డగుచుడ్‌ 11 


tr 


అది యట ట్లన్నసు. 


క్‌ సప తన 


ఒక్కొక యెడంబడు పొంతర 

రొక్కయెడకా ముండ్లకంప తొకయెడ ముల్కుల్‌ 
మిక్కిలి గలిగించి ర ట్‌ ( 
(దొక్కాడి చోస్లిల్లి జెఖుస దొరకొనవబయున్‌ i 


19} 


87 


88 
89 


90 


192 ఆం|(ధ కానుందకము 


శం! తన బలములు మెలంగుట కై 
తనబడిపనివారిచేత (6 దరువులు బుట్టల్‌ 
మసునమగ్యో మొద్దులు శిలలుకా 


గసుపట్టకయుండ సమము గావింవందనుగా 1 $) | 


౫1 అందు ను_త్తమముధ్యమాధము భూములు ఏజారించేచ. ర 
ఉత్తమాది ఛచూజదములు 


స్కీ తనతచుమూ(కలకు నెంతయు మెబ్లంగావచ్చి 
టై రిమూంకలకు రావై పుగాని 
చేశ ముత్తమమగు దేశంబు నుణియుసు 
బగఅకు( దన కొక్కభంగిమైన 
దేశంబు మధ్యమదెశమై చెలువొందు 
వై రిమూంకలకు రావచ్చియుండి 
తనమూ6క కెల్ల నెంతయు. దోవంగారాని 
'దేశంబె యధమప్రదేళ ముటుల. 
గీ॥ గనుక ను _త్తమదేశంబె తనకు వలయు 
నది దొరకకున్న మధ్యమమైన దైస 
పలయు నదిగాక చెఅనాలవంటిదై న 
యధమదేశంబు వలదు ధరాధిపతికి ॥ 1) 


వః; మటియు నవజయసూచర (పకారంబు తెట్ట స్నానం. లీక 
నిమి_త్తజ్ఞానప్రకరణము _ అసజయసూచల నీమి_ర్తములు 
సీ; (గహముసోంకిన లీల గళనళ మొందుట 
తవలుచేం వీడల( దవులుటయును 


గాదరణంబులులేక కడుఖీతి నొందుట ' 
' దముంచును దుమ్మును ముంచుకొసుట 


దె 
4 1క4 


గీ 


వ! 


సీ 


వడవనాశ్వానమా 192 
లకీ 


మిగుల మదిలోన సూరక దిగులునడుట 
నేల యులుదముద చుక్కలు రాలుటయుసు 
దొగలు ముంటలు గత్తులం తొడముటయును 
గలుస పాశింబు వఏిజయంబు గానదం (డ్రు -॥ 5. 
జాల దాపట నక్కా లూలంబెట్టుటయును 
ఘనమైనతాపంబు గలుగుటయుసు 
(యూంకుల-పై నుండి ఘూ(కలుగా వచ్చి 
కాకులు (గద్దలు (గమ్ముకొనుట 
(డ్రమ్ముకో రాజనక్ష్యత్రంబులందును 
(గూర(గహాంబులు గసహడుటయుణు 
గారణంబేమియు6 గలుగక మద మింకి 
యేనుంగుల్‌ గదలక (మానుపడుట 
తురగచయములు గదలక తొట్రుకొనుట 
సూర్యనందను మొండెముల్‌ చూడంబడుట 
నరసి నెత్తురువానలు( గురియుటయును 
గలుగుపాశేంబు విజయంబు6 గానదం(డ్రు ॥ yt 


మణియును జయసూచకంబు లెట్లన్నను. 97 
విజయసూచక నిమి_త్తములు 
తేజీలసకిలింత లోజమై చెలంగుట 
కాంతలు. బురుషములు సంతసిలుట 
భేరీరవంబు గంఖీరమై యుండుట, 


కరిబ్బంతహొంబు అగ్గలము అగుట 
క 


194 


ని 
గ 


ఆ మః 


al 


ఆంధ కాముంగకము 


హమం్రముల్‌ పొలుపు వహించుట 

పూటలు నాటలు(బ్రబలు “కెంపు 

సితిదాధలులేక్‌ యింపొంది యుండుట 
సంతతోత్సాహముల్‌ సంభఘటిలుట 

సారె జనులెల్ల విజయంబు గోరుట౮మను 

వాన లటుగట్లి ధూళిచే నూసకుంట 

(గ్రహము లనుకూలగతులసు గాంచుటింయుసు 


గలుగుపాశెంబు విజయందు. గను సటంటం ॥ [గ 


నితాపుల( జల్లి గాడ్పులుగన్లి 
డా గి 
సంతోషముల(జెందు ఆనులుగబె 
పతేజాతులమంచిపల్కులు వినంగట్లి 
చెల౭గుచునుందు మిత్రులునుగల్లి 
పందిమాగధశుభవాక్యచాతురిగల్లి 
వలంగొనుళిఖల పవహ్నా లజెలఆంగి 
వించిధారల నెనంగు మాకంగములుగల్లి 
వలవట నక్కకో (తలును గలి 
f*» 


అ 
య? 


యలర నెందు దివిని సంతరికమునండు 
నవనితలమునందు నద్భుతఘుగ 
నురక పోడముసట్టి యుత్సాతముభులేక 


. వలయుపొాశెమునకు. గలుగుజయము ॥ yg 


శం 


పాశంబున కపళకునమె 
చాలంగా4. గలిగెనేని జయములు దవోలంగుజా 
వా ఇమున మంచిశకునమె +”. 


 చాలంగా. గల్లెనేనీ. ఉయమురి; గలుగున్‌ 8", [00 


ఇల్‌ 
“Olt 


041 


“on 


im 
కో 
4 1కే| 


రం 


ఈం 


చెలుపుసు జయ నమపజయంబు( చేటనడంగా 
నిలటీం డటునస ళాస్త్రము | 
తెలివిజా శీ కుసంబురెల్ల 6 డెలియంలగసలయుకా ॥ 
మునుమున్నుమంచిశ కునము 

అనుపుంగని విమలచి త్తుం డగుపుడుషుండ: పూ 
నినకార్యము సఫలం బగు ఇ 
ససుచుం ఇలుకుదురు ప్రాజ్ఞః బసవా రెందుఇా 1 
బలమును దై? సబలంబును 

నల(ప్రజ్ఞయు ఎ నిశ్సయంబు యత్నమును 'సహో 
యులకలిమి నెట్టివా నికి 

గయింప కా ధరసట్టివాండు కడు జయ మందుకా ॥ 
వసపవు దవసంబు నీళ్ళను గట్టియలును 
జేకురకయుంట చుట్టముల్‌ రాకయుంట 

రేలు బగలును లాచి కగ్గోలు. వడుట, 

విడుదులకు మృత్యుప/ం “వీని విడువపలయు ॥ 
ఈతీతి దండు విడియుచు ' 

సారె శుభాఖుభమూ లిచ్చుశ కున స్టితులుం 
దారెజటుంగవలయు 'నృపతులు * 
వెరులయశుభములు దెలియవలయుకా నరుసజా ॥ 


ఉపాయ వికల్ప (ప్రకరణము 
ధృతి యుద్యోగము సత్యం 
బతులీత మతి 'దేవళొసహాయత గలభూ 
పతి సపొపాయంబుల a 
గతు లెజు(గుచు జొనుపవలయా 'గడిందిరిపులాపె జా it 


£95 


[01 


102 


10 


106 


16 


కం॥ 


శ” 
bye] | 


An 


ఆం(ధ కానుంచకము 


చతురంం?ఫబలముకం" పెను 
(బతిభందగం మం|తబలము భండారము ము 
న్నతిమించు. గాన వీనసె 


యతుదిత గతి గలువవలయు నపాతుల నెల్లజా i [07 
స_ప్పవిధోపాయములు 


ఇలలోన సామదానం 
బుతు భేదము మతియు దండమును మాయోాపసే 
కీయ నింద్రజాలమనంగా6 
గలిగిన యీయె డుపాయగతు అండ్రు బుధుల్‌ ॥ 18 
అదియెట్లన్నను దత్సగికారంబు (గమంబున ఏపరించెద. 109 
సామ స్వరూపము 
ముసుపుగాం (బియమున (మొక్కు. లోనథట్చటు 
పెద్దలనుగుణముల్‌ “పేరుకొనుట 
దారినత్క_ర్యముల్‌ వరునతో నెన్నుట 
తొలుతట్‌ సంబంధములు చెలువ్చట 
తనరు జుట్టణీకందు( దానె కల్పించుట 
యిరువురయుపకార మెన్నికొనుట 
యన్యోన్యగు ఇముల నందంద. బొగడుట 
మిందటిఫలముల( దాః చెలువృట 


పెంచితనమున( గల్బుకోల్యాట లాడ 

యేను నసీవొండ నని తను నిచ్చికొనుట 

యివియె సాను[ప్రకారంబు లిట్టి వెల్లి 

చెఖుకగల్లరాజు వేశ్వేర నెబు(గ వలయు ॥ [6 


న్ని 
rill 


గీ I 


లో 
ర్‌ ర 


fon 


స్ప ప్రమాశ్వాసము 
pe.) 


పంచవిధ సామ(ప్రకారములు 


19, 


ఇట్టి సామ(కారంబు లన్నియునుం గూడి యెదు విధంబునై 
యుండు నది యెట్లన్నను పరస్పరోపకార ప్రదర్శనంబును, బర 
స్పరగుణకీ_ర్తస సంబును, బరస్బర సంబంధకథనంబును, సు త్తమ 
తాలఫల(వదర్శనంబును, నేను నీవాండనని తను నిచ్చుకొసుట 


లనుంగా, మశియు నది ప్రయోగించు తెజంగెచ్లిన్న సు. 
రా 


సామ (పయోగవిధానము 


వలమి నిరుపుర యుపకార మెంచి మించు 
౫చణముగొనియాడి సంబంధగణన సేసి 
మీందటిఫలంబు గనంబల్కి. మీకు నేను 
దగు లటనుచును సామో క్తి; బలుకనలయు ॥ 


అరసి బహుమాన మొనరించు నట్టికరణి 
నాదరంబున+ గనుంగొనునట్టి సరణీ 
నమృతకణములు చిలుకుచున్న ట్లు నేర్చు 
కులుకుచుండ (గ సామంబు( బలుకవలయు ॥ 


సామంబుగ నిజ మాడుట 
(సేమం గొనియాడుటయ్లును శ్రియ మాడుటియుం 
దా మజి (ప్రార్థన సేయుట 
యీమార్లము మనుజసతుల కెయు(గగనలయుణకా ॥ 


నేమముస. గార్యసిద్దికి 

సామమె యొనగింస వలయు సకల మ7ఏనెడజా 
సామమున( గార్య మగు ననీ ఇ 

రీమంతులు సంతతంబు. దెలిసెడుకతనకా ॥. 


11] 


112 


113 


114 


Ltb 


198 ఆంధ్ర కామందకము 


కం॥ సురలసురులు మును సామ 
స్ఫురణకా శరనిధి మధించి శుభ ముంది రిలకా 
ద్వరితమున సామ మొల్లర' 
కురురాజకుమారు లవని6 గూలరె జడుల్హై ॥ [10 


aa 


సామసాధ్యులరు. || 


em 


అలసుని శౌర్యము దలంగినవానిని 
గడునుపాయంబులు చెడినవాని 
క్షయముచే వ్యయముచే. బయనంబుచేత6 డా 
నెందు సంతాపంబు. ' జందువాని 
బపరంబుతోపల. బొజశిపోయినవాని 
మూడ్డుని భయమున, మును (గువాని( 
బడుచువానిని ధర్మసరు(డై నవానిని 
నతివలయందు ముంది న వాని 


న్నీ4 చెడుగువానిని నే_స్పంబుచేయువొని 
మంచిషుతిగల్లువాని సాధించ వలయు 
మంచిమాటలచేత లాలించి యెల్ల 
వారిం'దనవారిగాల జేయనలయు( బతికి ॥' 118 


కం॥ పలుతెజ(గుల కార్యములకు 
నిలలో సాధకములై న యిట్టియుపాయ 
మ్ములలో సామమె వేళలు 
దెలియుచు నొనరింపసవలయు ' ధీమంతుల కళా ॥' 119 


వ॥। దాన ప్రకరణము, 120 


జో 
ఓ 
జన 
CC) 


గ tl 


శం 


Va 
~~ Olt 


sot 


న పసమాశ్వ్యాసము 
SR) 


ఆఅదికంబు మధ్యిపుం బల్చ్బంబుగా థన 
మిచ్చినట్లనె మళ్ళ నిచ్చుటయును 
పెన్‌ సొయ్ఫ్యులెవికయు దానియ్యకయ మున్నా 
కొన్న సమ్మతి6ంగని యలరుట 
యలరుదుభై మించినయటి పదారంబు 
1 టె థి 
రింపు మజణంగ6్డ6 దా నిచుషటయును 
జా నద్చు లిచ్చిన ధనములు దక్కగా 
నప్పణబెట్టి భా నప్పగించు 


టస్కులధవంబు€ శ కాన నడరెనేని 
యందులకు సమ్మతించి సహియు(డగుట 
లిట్టు లై దువిధంబుల నెనయుదాన 

రీతు లెలుంగంగవలయును నృపవరుండు ॥ 


భూనాథుండు లోభముగల 
వానికా మటీ పేదయెనవాని నెజబుంగుచుకా 
దాన్‌ నోపాయముచేతనె [ 
తా సెంతఠయు వకులంజేయ. దగు నెచ్చోటికా 11 


దానవగురు( డింద్రునిచే 

దానంబున శాంతింజెందె ధర నటుగానజా 
చానమునసనె కలహాంబులు 
మానుపంగానలయు బుద్దిమంతుల కెల్లా ॥ 


తనయాడుబిడ్డకును ద 

బానరించినం జూచి కోప మొదవినకుక్రుకా 
మును వృష షపర్వుండు దానం 

బున వాన్సం గాన నదియ ముఖ్యం బెందుజా 1 


£99 


122 


120 


124 


200 ఆం[ధ కానుందకము 


కం! తకలహాము మాన్చడుకొజ [క్రై 

బలియున కీవలయు (బియము6 ఐల్బు_చునై నా 

నలదుర్యోధనుం డీయక 

చలమున( గులమెల్ల (గూల్చి సమయ6డె దాసుల ॥ [25 
కం॥ జనపతి దానోపాయము 

మునుగా సామతలబు వేదమును గావింసం 

జను దానముచేతను మిం 

చినసామము భేద మర్హసిద్దిం జేయయుజా ॥ 124 
nud తృణముపోలె పీవి నెసగనిసామంబు 

గార్యసి ద్దిచేయంగాన చెందు 

నివి చూప(డేని యిల్లాలు దనశై న 

రి తమంచిమాటదటి బ తిగనుణ ॥ మగ 

ఆనీ! లీ 


వ॥ భేదోపాయప్రకరణము. 128 


రం॥ అనురాగంబును నయ్యం 
బును జెైటుచుట చాలంగినుక (6 బుట్టించుట జిం 
కెన చూపి తల(క చేయుట 
, యన భేదము మూండుదెజగులై చెలువొందుకా || 129 


వఐ॥ లేదోపాయ ప్రయోగము. 130 


కం॥ తనువాని కముకొనుగతి( 

దననేర్సులు చాల మెజసి తా హితచర్యం 

దనరుచు నరి భేదింపం 

జను. జల్లనమేన సళ్ళు శి లము(చోలెజా 1 Ut 
కం॥ తమవారు శ(త్రుచే భే 

దము నొందక యురడం జేసి జ శచత్రుల ఖే 

దము జెంద6 జేయవలయుజా 

సమకొని తమసక్షమునకు శాంతి. భటిల్లజా 11 182 


కం11 


(౫ 
( 


జో 
volt 


ta 


mon 


చం॥ 


స పమాళ్వాసము 201 
అణాల 
ఆననాథధుండు పురోహి 
ఆగంంలకా ముం (తుల లలి యువరా 


న ల హాదెంచుల మెం ని 


మో 
ధు ఉదించెరేని యది నికు Fhe ll 133 


ఉననా యముంికి ముం(త్రియ 


చయుంయగవన యువరా జమాతంగణములు భుజముల 


ల 
గన ఆరలయం దొకం౭డ 
యి 


నను ఇదము(జెంద దిస్పండు నాశము ణజెందుకా ॥ 134 
కుంసు బలు దచెణఅంగపల సడకల 
బెనుబొందినవై రికులజా భేదింపంగా( 
ఆచి 
ఉను ఇద ముంది యాత(దు 
తనసలపబ్పను డానె చెటుచు దావాగ్సు గతికా 1! 135 


దనశ(త్రునిచసదరియును దగ సము లిటు ఏ 


రిని వీదింపజూ వలయున 
దతనయందును భేద మొండు తపలకయుండకా 1 196 
చ్‌ 


దచసరంగ యజేయు దుర్దనుండు దా ధసరాంకలు6గూల్చు నిర్వురణ॥ 


జనవిభు6ండప్పు డించుక యొసంగుచు నాశలు చాల: జూపుచుజా 
దనర౭గ నిందు నందును ఘనంబుగ జీతము జెందువారిచే 
ననువునంజొచ్చినల్లెజ(గులై_ తగు భేద్యుల నెల్ల భేదముం 

గన నొనరింపయగావలయు గాలము దేశము దా చెటుంగుచుకా॥ 


వ్ల? 


గ్‌ ll 


ఆం|ధ కామందకము 


ఇట్టినాలు”ఏ చెణంగుల భేద్యులెట్టివా రన్నును అపంనిబల అతంబులటు 
చెందని లుబ్టుందుసు, సవమాసంబు చెందెను యిణిమాం యు, 
వెఅపింపంబడిన భీతుందును. గోపింబంయబడిన ర్చిబ్రుందును, 


నచంబరగుచుంటుదురు. తిత్చంరారలబు ముండును విషరంచెవ. 


అమరులంవెట్టింప నమనగుచుండెడువా (4౦ 
మిగబలంగ6 బేదయై నొగులువాంయి 

వతిచేత 6 జెజణుపంగాంబడిస ధర్మంబును 
గాముంటు సడ్డంబం గతుగబవాౌ చిం 

వెలుపటి రెర్కంబు గరలిగినవాండును 
నదిరొథి గో గాము (గే రునటి చాయం 


8 


వసుధ సంచ లుబివరమె దనరుడు 
డా యె 

దిటివారల మార మెల ఇటీ(గి 

రు ౧ గా 
యర్హములయందు మీగషఅ యగ నాశో(గొచ్చి 
మతియు నందురుం ద గిసట్టి మాట టాడి 
వేద మొందించపలయును బెంపుం జూపి 
సితిమార్షం వెజింగిననృపనరుందు ॥ 1.10 


అభిమాని (ప్రరారంబు. [41] 


కలహంబుపై ( గాంక్ష గలిగయుండెడువోయి 
సాహనవృ త్రి శెసంగపవా(డు 
ధనముచే. గులముచేం దనకు సీడై సవా 
డెంచ లేండంచు గర్వించువాండు 
పూజార్దు(డై యుండి పూజనొందని వొంపు 
నేపాటిమా-పై న నడయువా(డు 
సరిగానివానితో సాటిచేసినం గో గోవ 


ఇకో 4 ఇ # 
సమర్థు( త్రైనట్టివాయడు 


గి 
eill 


ఖ్‌ 
ను 
4181 


య వమూ శ్వాసము 9f3 
PR 2) 


ఒనుధలో వీరి నభిమాని వర్ల మం|డ్రు 


[కవమము౮ డుఠ టరిమార్గంబు తెటి౭గి 
me 


శన యుందించపలయును బెంపుంజూపి 


వదిమూర్లం బెతీంగనసృపవరుండు [1 142 

సీ 

చిదవర్‌ (ప్రురారంబు. 143 
గ 


ఒరితోదం గోపించి పగంబెట్టుకొనుడాండు 
మీశికిదనంబుసన బెగడదువా (ఊం 
తిచేతం గోపింపంబడియుండువా6 డెందు 
నతనిదాయాది యెనట్టినా యి 
తా వేరములు నేసి రలంకుచుండెడివాండు 
గడుసన్ల (పియమాడ 6 బడినవొ (డు 
'వరిచేయంలాయంిడి వెతల జెందినవాండు 
శణితింపు భీత వర్గం బటం(డు 
Y 
పీరిమార్షంబు లెణి(గ వివేకి యగుచు 
కసణీియయు నందుకు దగిసట్టిమాట లాడి 
చేద మందించవలయును బెంపుం జూపి 
సితియూర్లం బెజింగినన్సపవరుండు ॥ 144 


డ్రుద్దవర (ప్రకారము. 


ఇయ్యంగందగు నర్ధ మియ్యక యెంతయు. 
గాలంబు గడస(గాం గడంగునత డు 

నవమాన మొందిన యభిమాని యగువాండు 
లేనినిందలకు లోనై నవాండు. 


204 


లే! 


గ్‌॥ 


&u 


ogy 4 we న 


ఆంధ్ర వాముంవక ము 


ఉస్ట్ర ప్ర్‌ 3 యవికట(6గొా౬€ మపంవా6టయం6 

యా కు 

చన బంధువుల నొంస6గినియువా (డు € 
గారణంబేమియు. గలుగక ధారుణీ 

పతిచేత విదువయణాం౭ బడిసవాంయి 
వసుధలో నెంచగా( గ్రుద్దనర్గ మపదు 
రెట్టివారి5 గోవంబు తెచ్చ(జేసి 
వవ మొందించవఅయును చెంపుం టొపి 


సితిమూరం బెజ్‌ంగిసన్సపవరుం ॥ 146 
౧౫ 


ఆదాయముసరుపు ప్యవహాదమహాశ (గా 

గరిపిండు నని తొణ 'పిబుస6 బంచి 
తూడించినను గోవ మొందియుండెడు చాయం 

వనిచేనివని యచన్షపాటుచెంది. 
పుననులో నెంతయు. గినిసియుండెడువాయిు 

బనిగల్లి యరికొట్ట(బడినవా (య 
శ (భార్యాధనములగోల్పడ్డవాడుసు నాత్మ 

చోషంబుచేల గడుదుఃఖీతు డును) 
పనుధటో చెంచ గా (గ్రపద్ధవర్ల మఘణగుదు 
రిట్టి వారల గోవంబు లెచ్చండేసి 
థెద మొనరింపంగాందగఏ6 బెంపుం జూసి 
నితిమార్షం బెటింగినన్సృసవరుండు ॥ [47 
ఈవరుసజ- పవిరోధియెడ సెంతయు భేదము (ణెంద జేసి తా 
నానలవచ్చువారలకు నస్సుజ కోరిన 'వెల్లనిచ్చి సం 
భావననేయ(గా, సలయు మన్నసతోం దనయట్టివారలజా 
భూపరు( డెందు భేదమున. బొందక యుండ నొనద్పంగాందగు జా 


వ పమా శ్వాసము 
నా! 


రం॥ ఇచ్చుట యాశలు చూపుట 


జ్‌ 
Sol 


కం॥ 


ఇకో 
= oll 


శం 


దుచ్చివ మాటాడుటయును మన్నించుటయుకా 

"ఫాచ్చినభయంబు చూపుట 

ఎచ్చాలు భేదంబుసేయునేర్చులు జగతికా ॥ 

మును వేదము. దొరయింపుచు 

చసయురిసె న్యంబు మీద దండ మొనర్పకా 
మైలు 

దిసు దానె పిఖుగుచుండును 

ఘసముగ నుసిపురుషు దినినకట్టియ వోలె౯ా కా 

బలవంతులతో( గలహం 

ఐలవడ చేదమున గెలువ నగగుం జండామ 

ర్యు.ల భేదసఅచి దివిజులు 

గాలుపరి దానవుల నెల్ల క్షితి సుతియంసజా ₹ 

దండోపాయ (ప్రకరణము. 

అలమట  బెట్టుట చంపుటి 

రలిగినధన మెల్ల నొడిచి కె కొనుటయు6గా 

నిల చండమ మూడు దెఅం 

సల వేలయు నటం[డ్రు సనీతికోవిదు లెల్లిజా ॥ 


149 


13 


151 
152 


193 


అందు వనధరూపంబగు దండంబు, (పకాశంబు న్మవకాశ ౦ణస 


"రండు 'దెజంగులై యుండు నది యొట్ల న్నను 


జగతిని జారులు చోరులు 

నగువారిని దనకు శ(్రులగువారి నుదిం 

దగ నెజీంగి తాం (బకౌళం 
బగు దండ మొనర్చం డెల్లు నధిపతి కెందుకా 1. 


154 


155 


20 


నో 
Eon. 


La] 
aE 


సం॥ 


ఇజ్‌ 
Ol 


చం! 


కం 


ఆంధ్ర కాముందకము 


ఆనుల వెణపించు నతనీజా 
జనులం వాధించునట్టిచసవరి ఎందుకా 
దిసు మించు శోతుంగూల్బ యగ 
దనరుం దగ న ప్రరాశదిండముణత క్రా i 154 
వినయము గలిపిన గండంబు తొప6గియైన. 
వగినమారణకర్మవమం[త్రముల్టై న 
విసముచేనె న నాయుథధవితతినె స 

QR రా 
నాజ్ఞ సయింపంచగు రహాస్యంబుగా(గ ॥ 157 
ఢారపయి న్యవకాశముగుదండమునకా సధింయమలటయోంప్యబొ 
నరులను పేకఇై న మజణిన్యాయము చంప (౫ నయ్యుపేశకయం 
చరయంగందాని కళ్హైదుట నప్పుడె పాయక గహఢపృ సూ 
బరగ నొనర్పంగాందగు సృపాలశిఖానముణి సితిపెంవునకా ॥ [౧6 

అటక ఖలీ అల్లి అంట్‌ త్‌ 

జముండును టోరి మించి తనచక్కాటి 3రికి. జరరాలళ ఏ 
1 శత ల ఇ షో నటి అ ge అ నాటే ఇను 
త్యముందసయాబజ్ఞ రొ లగునట్టజనంబు నాడ్హ్ర ఎయంగా 
నమరు నుపేక్షవేయునెడ లెందు సనెలుంగనివాంయడు చోరె భూ 
రమణవరేణ్యుండుండందను రాజితనితివిచారచాతురిజబ || 15/1 


ఇల జాతిమాత్రులగు వి 

ప్రలయెడలకా ధర్మబుద్ధి పొసంగినకడజా 

తుల "(యెడ వధంబు దండము 

కలిగింపక మొులొనర్పంగా6 దగు. బతికికా ॥ GU 


యమతనయు.డు బలె బతి దే 

శమము గాలంబును సహాయసంసద యుత్వా 
హాము 2(గల్లి దండమున నన 

యము, రిపుబలమెల్ల గూల్చు) టర్థ్హ్యము ధా(త్రిజా 11 


essen 


Hal 


hone త 8 శ 2 Me యజ 





జపాలు నిటరసాబడానాలల కానా సనాబాసంతోణనాడ లాం నస పరర వాలా నార్ధాగాజనాకున 
i (క. : జి క ) 


soit 


ll 


Soll 


శం 


ప 


చ నమా శ్వాసము 
మ 


లచ 
యా 
కాజీ 


వంండలనాథుల సేయు 
వుండై భృగురాము డొకండె తునమినగతి భూ 
పలడలి6 గలిగినళ(త్రుల 
పెండిగ గాలువంగవలయు ధరణీపతికికా ॥ 162 


శ్‌ 


ఖా ల 


జి యందును సామదానంబులచేతను, దానవేదంబులచేతను, 


ర 


Cn] 


దీన దంశంబుఅచేత సాధనంబు క్రహపుంబుగ వివరించెద. [63 


os 


(ar 


నసెలుపసన ‘iw నార్భులై త 
డా రసమా। సమున దైన వశమున దనతో 
' (దూరముగ నెడసినసగు న 


వ్యారిని సామమున6 చూససు వపశపఅచువొనన్‌) / 18 1 
అట్టియార్యు లెట్టివారనిన, 165 


కులశిల సత్యళెచం 

బులు దానము దయయు ధర్మమును మేలెజుంగకా 

2 (తలపున లోభం బనునవి | 

నలవారలె జగతి) నార్యగణము నుతించకా || 166 


తసయనుజులిు తనతనుజులు 

తనబంభులు బేదమొంది తను నెడసినచో 

టను సొమదొన (ముల సొ 

ధన సముచితం బట్టి యా_స్హతము తెవ్యరికన్స 11 167 


తనయాజ్ఞ గతియంతయుం గనుంగొని తమలోనం ఊమెలంగుచు 
భేదంబును జెందిన దుష్టులగు * (వీరు సామాసాభ్యులు గాన 
దండంబుసన సాధింపనగు. 0 168 


. wee) Su) త. eases) 


208 


శం 


ఇళ” 
“Ol 


గీ) 





ఆంధ్ర కాముందకము 


చేనాపతులను బురింగల 

దూనవులను దనదుసీమ మనుమానపులం 

డా నొనగూర్చు ౧ వఅయును 

దానమును భేదమునను ధరణీశు.( డిలనగ్‌ || | (11 


కలకలం బుట్ట (జేసి తిరుగంబడియుండుకులంటువొరి బం 

క “ర a ధీ ఈగ వాట్స్‌ ఇ క 

ఈల గడినుండురాజుల వనంబుల '(సుండెడివారి సటిప్పెం 

జెయచ్చన దండవై ఖరిని) చిక్క. గ జేయగ నొజ్బుంతుపుడ్‌ 

బరియ(గ నన్యులం దగునుపాయముచే జను ముట్టుప్య్యెనకా || 
Gl 


ఇది చతురుపాయస్వరూపంబగు నింక మాయో బజండ్రైడాలంటుల 


ట్రకారంబులు గమంబున ఏపురించెద. {Ti 
పోయా (ప్రకారములు 


జనులు కంబములలోనను దేపతా (పతి 
మలతోపలను వొచ్చి మెలంగుటయుం 
గాంతాదిరూపముల్‌ గ్రైకొసుటయు రాత్రు 
అందు జీ(ంరటుల భుహాద్భుతముగ 
గొరవిదయ్యముల బాగున మించుటయును భే 
తాళుని చందంబుదాల్చుటియుసు 
బులుల నక్కల యొలుంగుల రూప మొందుట 
యివి మనుజులమాయ లెంచి చూడ. 


గాముదూషంబు(బూను టింగలము నంప 

కోలలీను రాళ్ళు నీళ్ళును గురియటయును 

గాలి గట్టును మొగిలు చీకట్లు గలుగ 

జేయచుండుట దేవతామాయ యగును ॥ 172 


bie eae ఉప కహ, ఆ ఇ Cu] ho ప 





oa 1 [erro nach aves sree vee 1. 


షి 
4)! 


వ్‌ 
4 1కి! 


|! 
R 
అచ కీ! 


గ్‌ 


స_ప్పమాశ్వాసము 209 
పడంతిరూవున మును సహ్యాబలునిం జంసపె 
పుహిని భీముండు మానవమాయచేత 
నలుడు (దచ్చన్నరూపు.డై కొలిచె దేవ 
మాయయంగె కొని బుతుపర్హమనుజవిభుని ॥ 173 
అవని నన్యాయమును టోరువ్యసనములును 
నడరుచుండ.6 (బ్రివర్శించు నట్టివాని 
నరస మానక యుండిన నగు నుపిక్ష 
యిదియము మూడు దెఅంగులి యిటుల వెలయు ॥ 174 


కామాంభుఒడై ముందు గానక గర్వించి 
(దొపది.పై కాంక్ష దనరుసింహ 
బచుని భీముడు రేయి పట్టి వధింపుచో 
విరటు( డుపేకించి విడుచుటయును 
మునుపు పొడింబు( దా మోహించి భీముని 
వరియించి యతనివై వాంఛ(జేసి 
తనతోడ6బుట్టిన దనుజు హిడింబుని 
నురక యుకేకించి యుండుటయును 


ననంగ నీగతి నన్యాయమైన యెడల 
వ్యసనములయెడ జగడంబు వచ్చునెడల ' 
నగు నుపేకీింపం దనవారినై న నెందు 
సీతిమార్గం జెతశిగినన్మపవరుండు ॥ 175 
ఇంద్రజాల పకారము 
ఘనముగా మాయచే గట్టులు చీకట్లు 
జెనువాన లగ్నింగల్పించుటయుసు 
దవ్వుల నున్నతధ్వజములు గలిగిన 
చేనలం గన్న్సడం జేయుటయును 
27T,- A 


210 


గ్‌ 


గ్‌ 


జు" 
ఇ ది 


GI 


ఆం(ధ్ర కాముందక మూ 


దునకలు మొండెముల్‌ దుండంబులై పడి 
సారిగిన మూంకల(6 జూపుటయును 

నడరి సముద్రంబు లటుముంచు క్రైపడి. 
బెల్లుంగా వెల్లి గల్పించుటయును 


ననంగంగల యింద్రడాలంబు అద్భుతముగ 

వె రిరాజులు భయ మందవలసి నేర్పు 

రూ 

వనర దొనరించవలయు నుచారలీల 

నతిమార్గం బెజింగినన్భపవరుండు ॥ [Ty 


చైవమాయా విలానసంబు దడవు నిలుచు 
నింద్రజాల విలాసంబు లెల్ల నవుడి 


గాసుపించును నామీద గాసరాక 
ఫోప్ప నివి డెలియందగు భూమివిభుండు ॥ | 77 


సీతివిధిజ్ఞా( డైన ధరణీపతి యీగతి సీయుపాయముల్‌ 
చాళురితోడ శత్రువులనై న్యమునందును నాత్యనై న్యమం 
దాతతరీతి. జేయందగు నాగతిగాక యుపాయభాసురండై 
యేతటి నూరకున్నయెడ నెందును నంధు(డసంగం జేడ్సయకా॥ 


అనలములోన నుండి తనరారుసువర్హ ము బట్టుకారుసం 

గాని బిగంబట్టినందునకు గొబ్బున శొరర చిక్కుమాడ్కి ఫి 
(త్రునియెడ నున్నసంపదయు రూఢిమెయిందగు. ఏయుపాయప 
_రృనమునంబూనిభూవిభుండు దా విగ(బట్టిన (జీక్కు( (గక్కునన్‌ ॥ 


(శ్రీరఘురానమపాదనరసీరుహభ క్తి నియు క్తమానసో 
దారధరాధురావహనదక్షిణ దక్షిణబాహుదండవి 
సారయళస్పరోవరలసన్న వనీరజకో రకాకృతి 
స్ఫారనసరోజజాండనయచారవిచకుణ భ(ద్రలకణా 1; 180 


స_ప్పమాశ్వాసమా 211 
కం వివతహరణార్థయా (త్రా 
రొమకౌశల విజయశకునగతినిర్హ యణా 
గ్యామలమతి సారపటువి 
(కమి సపోపాయచతుర (పభ్యాతజంయా ౫ 181 


టరం॥ పటుభణా(పతిభాభరణాభరణా 


వాటు వ ణఅనజ్ఞనతాభినుతా 

ముటితాంచిచ లక్షణలక్ష్య్యరసో 

ఊట తాం వ్యతళార రకకాదరకా 11 182 
శన్యము పాశా ఇది (శ్రీమస్మదనగోపాల వర్యప్రసాదలబ్ర సారసారస్వత 


ర్‌ ధారద్వాజసగో(త జక్కరాజ యెల్లనా మాత్యపు(త్ర సుకవిజన 
విధేయ శ్రీరామకృష్ణభ క్రివై భవధాగధేయ 'వేంకటనామ ధేయ 
(పణీతంబై న కామంవక నీతిళశాస్త్రంబను మహా(ప్రబంధంబునందు 
యా(్రాభియో కర్ర వ్రదర్శన(ప్రరారంబును,స్కృ_ంధావారని వేశని మి_త్త 
క్షైనంబును, సపోపాయ వికల్పంబునున్నది స_ప్తమా శ్వాసము. 


ఆంధ్ర కొమిందకమోా 


త 
అష్ట మో శ్వాసము 
కం॥ (శ్రీ శ్రిశమందిర రఘుపతి 
విశ్రుతగుణవినుతిచతుర విపులరుచియళో 
మిశ్రితలోక నుధీనిక 
రాశ్రయ కొండా జువెంకటా(ద్రినరేం|ద్రా it | 


'నేనావివరము 
ఆ॥వే॥ సామధానభేదసరణులు శాత్రవ 
వరులయెడల నడసవభయు వరుస 
నందు, జక్క._(గానియపుడు దండోపాయ 
శక్తి. జూపనలయు జనవిభుండు ॥ గ 
చం॥ తనకు( బసన్నథావమున( దారకలుం (టాముల్‌ సోరింప్పచో 
వినయముతోడ దేవతల విపులం బూజలుసేసి సంశసం 
బెనయ(గ నాఖు చందముల నెన్ని క కేరస్టుబలంబులం (గఘుం 
బున నడపీంపుచుజ గదలి పోందగు భూటతి క త్రుమీ(డబగ్‌॥ 4 


షడ్విధబల(ప్రకొరము 
కై జీతమగు మూఃకళంకును గల్యిలే 
ములకు లోనగుప్రాంతమూ(క 'మేలు 
క్రొ ‘ 
టంబుకం"టె నెక్కు.డు స్వామివళ మైన 
జీతంబు( జెంటు కె జీతగాండ్రు 


em 


తై ooll 


| అష్టమా శ్వాసము 213 

వై భ్యన్గుకంచె మేలగు€ దనసీమ 
ప భయేసమభఖం బొందు కూటములమూ(క 
వ ఆని స్యముకం కె మి(త్రనె న్యము మంచి 

దేకార్లమతి నెయ్య మొనయుకతన 
మిగుల జెడుగు లగుచు మెలంగి నిల్క_డలేని 
యడణడవిమూకకంటె నరయ మేలు 
స తుచ న్య మిట్టిచందంబు బలముల 
తారతప్యు మెజు6గ దగు విభుండు ॥ ర 


అది యెట్లనినసు సుజియు విభునిచేత సత్కారంబులు చెందుట, 
యతనియం దనురాగంబు గలిగియుండుట, సహాలాఫంబులు 
గలిగి పర్తించుట, బహుకౌలంబుననుండి యతనితోడంగూడి 
రధిమిభేములకు సుఖిదుఃఖంబులకు లోనై నవారగుటం జేసి 
(ప్రా(తవారలు కై జీతంబుమూ (కలకం కొను మేలు. ఆసన్న 
వ ర్తులై యుండుచు. జెప్పినపని జెప్పినట్ల సేయుచుండుకతనను 
తవు జీవనంబులు భూవిభునియధీనంబులగుటం జేసి క్రై జీతంప్పు 
మూక కూటపుమూ(క కంచునుమేలు, సమంబుగా సంతోష 
రోసంబులం జెందుట విభునకు సుఖంబుగలిగినం దామును 
సుఖవృ త్తింజెందుట, యతనిదేశంబుననే నిచ్చలు మెలంగుటం 
జేసి కూటవపవుమూ(కలు మి త్రబలంబుకంకెను మేలు. సమంబుగా 
జీళభకాలంబుల నొనంగూడి వర్తించుటి, యిరువురు నేక ప్రయో 
జనంబున నాస_క్షిమెలంగుట, పరస్పర న్నేహంబు గలుగుటం 
జేసి శ (తుబలంబుకం చె మి్మత్రబలంబు మేలు. _స్వభావంబున 
ధర్మచరులై. పరధనంబులయం దె లోభంబుగలవారై దుర్షనులై 
మాటపట్టుందప్పెడివారల్లై న్‌, యడవిమూ,కలేకల కను దను 
గొబ్పు శత్రుబలంబ్లుఖి మే' లిదియునుం గాక. | 


214 ఆంధ్ర కామందకము 


క) అరిబలంబులు మణి యాటవికులు విభు 
సీమ దా మెప్పుడు జెబుతు మంచు 
నదను గోడకయుండునట్టివారగుటను 
చండయా [తలు గల్లుత టీని దెలిసి 
తనవెంట వీరిం దోడ్కొని పోవంగాందగు 
సటుల6గాకున్న రాజ్యంబు నెల్లి 
శెజుపుచుండుదు రందుచే శ్యతుపులరును 
జయము నిశ్చయ మెట్టి సరవినై న 
గ నదియు(గారున్న చో భేదమైన( గలుగు 
గావునను దండయాత్రలు గదలు సవుడు 
వారివెంటనె తొడుకపోవలయు నెందు 
దండ యా(త్రావిధిజ్ఞ (డొ ధరణివిభు(డు ॥ 7 


ప॥ ఇట్టి షడ్విధబలంబుల చందంబు తెణింగి వంపు గిదలునవ్చుడుు 
విభుండు దనవెంటనేతోడుకపోవువిధం బెట్లి నిను చె దత్చుంకార 08 
(గమంబున వివరించెద. గ 

“సీ; వ్యయమును దడపును తయమును గలయా[్ర 

తనమూలబలముతో( జనగవలయు. 

దడనును నాళశంబు. దగులనియది యైన 6 

గై జీతములతోడం గదలవలయు 
నరమూ(6క కడు(గొంచెమ తడ నందని 

యెడం గూటములతోడ నెత్తవలయు. 
దనకులోనై ఫలం బొనగూర్చుమి[త్రుతో 

సముకార్యములయంచె చనంగవలయు 


గ 'దుర్గములచెంత్యం గంటకాదులకు నెదుర 
క్రుంలనుల్లు వర్ల్ముగాం జనగవలయు 


ళో 
న్స 
ఆబ || 


oH 


(on 
న్నా 
«ill 


చ 
a 
Wel | 


An 


అష్ట మా శ్వాసము 215 


గరుఅభూములం జొచ్చుచో నడవులందు 
నాటవిక సేనతో. జస నర్హ మండడ్రు ॥ ట్ర 
పా౧ంతమూ (కలకు. 10 
తడుబీవ యనుర_క్తి గలిగిన (ప్రాంతమూ 
తలంజెంది శ్తుండు బలిసి యున్న 
టె సమబలంబై యుండునట్లుగా 
తయము వ్యయంబును జాల నోర్చు 
(పోతా కల గూడి పైన త్తంగాం దగు. 
గడుదూరమగు. ద్రోవగలదియైన 
ఎ పుప బ్లిడు నట్టిదండై నం దనచేత 
బహుమాన మొందిన(ప్రాంతమూ(క 
రిల గడలజెంది యాజికి నీలుచుంగాన 
(పొంతమూ (కలె ఘనమైనబలముతోడ 
'వై రిమీందట దండె _త్తవలయు నెందు 


'దండయా త్రావిధిజ్ఞుందౌ ధరణివిభుండు ॥ 11 


తడపు వశ్హైడునట్టి దండైన మిగులంగ 
దండంగట్షినయట్టిదండునందు 
బలములు బహువిధంబుల నుండు కతమున 
వ్యయము క్షయం టోర్వనట్టి కతన 
గనునపయాసము గల్లినకతమునం 
దన(ప్రాతమూ(కలు దక్క. నితర 
బలములయం దెల్లి గలుగును భేదంబు 
అటుగాన నిట్టిచో నన్యమైన 


బలము నమ్మక నమ్మిక గలిగి కలిసి 
బలిసి వ _ర్లించు అ్రాకాశలనై కూడి. 


216 


An 


ఆం|ధ కామందకము 


వై రిమీందట దండె_త్తవలయు నెందు 
దండయా శ్రావిధిజ్ఞా (డౌ ధరణివిభుండు ॥ 12 


కదనంబులకు నోర్చుకై జీతమగుమూ6క 
ఘనముగా దనకును గలిగెనేని 
తనప్రాంత మూక లతెంతయు.( గొంచెచు బలి 
ఇకా 
కొనంగూడంగా లేక యుండెనేని 
సగతు దూలబలంబు మిగులంగ( గొంచయ 
చేవయు బలిమియు( జెందరేని 
యతనిచే ( రై జీత మంచెడి మూంళయు 
నల్పమె యనురాగ మందెనేని 
కా 


చాల గల్గియు నని సేయ. జాలదేని 

యప్పడు కై జీతమొందు నై స్యంబుంగూడి 

వైరి మీందట దండె_త్తవలయు ఇందు 

దండయాతశ్రా విధిజ్ఞా(డౌ ధరణివిభుండు ॥ | 


సీ; రడుందడవందక కనుపటు దండి న 
ట్‌ యా 


గీ 


నరయ దూరముగాని యట్టిదై న 
నెవ్వేశళశ నమ్మిక నెనసి చేకూడుచు. 
దనమూ(క భేదంబు(. గనకయున్న 
నసమర్థభావంబు నందుచు నరిరాజు 
దన కెందు లోకువై దనరియున్న 
నప్రయాసమున మం(్రాజులచే గెల్బు 
దనకు గల్లెడు లీల దనరియున్న 


క్షయము వ్యయమును మిగులంగ। గలుగదేని 
యప్పడు తనన నైన్యంబుతోడ 


అష్టమా శ్వాసము 


వె రిమీందట దండెత్తవలయు నెందు 
దండయా త్రావిధిజ్ఞు డొ ధరణివిభు(డు ॥ 


నః కరూటపుపఘమూ(కలకు. 


సీ1 కడు నధికంబుగాల గలిగిన యదియైెన( 

చనవెంట6 దొడుకపో నొనరెనేని 

ఇలంగుచు బడలికల్‌ చెందని యదియైన 
బిహుముఖంబులుగాక సరగియున్న 

చేరువదండై న చేకొద్దియై కార్య 
వవ్యపయాసనంబున నగుచునున్న 

ఫ తుండు కొంచెపునై న్యంబుతో నున్న 
శేమురుపొటున నెనంగియున్న 


గ్‌॥ నెట్టిచోటున 'మోసంబు నెనయకుండు 
కాడ గూటపు మూ.కలతోడంగూడి 
వె రిమూ(కల దండె త వలయు నెందు 
(| pr 
దండయా త్రావిధిజ్ఞు (డౌ ధరణీవిభు€డు 11 


న మి(త్రవై న్యమునకు 


ప్‌ తనమి(త్రనె న్యంబు ఘనమైనయదియైన 

ననికి+ దెచ్చుటకు6 దా నర్హ్హమైన 6 

దడవుగాకుండెడీ దండై నమాథ్రంబు 
వలననే దాడియు( గలహములును 

దఆచుగా గలుగక తనకు. జేకూడిన 
కార్యంబు సమమైనం గలుగు ఫలము 

మిత్రునధీనమై "మెలసి చేరెడిదై న 
ల నరిసీమ చెటిపెడు నట్టిదై నం 


16 
17 


218 


ఆం(ధ కామందక ము 


గి; బగఆఅచేతను గానుకల్‌ పట్టి మగుడు 


చే 


శం 


వ 


నటిదె నను మి(త్రనె కరః గాడి 
శం =a 
ఇ రిమీ దట దండె_త్తవలయు నెందు 
దండయా శ్రావిధిజ్ఞా డె ధరణివిభు(డు 1 1 


కుక్క([కొవ్వును. బంది[కొవ్వు. గోరెడు జోయ 
వెసంగుక్క( బంది_పై విడిచినట్లు 

తనుంగొల్వవచ్చు శా(త్రవులణ న్యంబుల( 
బగవారిపైె 6 దోర బంపవలయు 

నదిగాక వారు బాహ్యంబై న కోపంబు 
నేసినచో( దనచేరువలనె 

నిలువ6గా6 దగు జెంత నిలిచిన నాంతర 
కోపంబు బుట్టింప గుట్టు దెలిసి 


యపుడు గనుమలలోవల నడపులందు 


గలుగునల కంటకాదుల గదుమయ? బనిచి 


వారిచేతనె నొప్పించవలయు సందు 
దండయా (త్రావిధిక్ఞా (డౌ ధరణీవిభు(డు ॥ |) 


కనుమల గంటకతతులం 

ఐనివడి శోధించునపుడు బరసీమలకుం 

జనునప్పు డడవిమూ(కను 

దననేనకు మునుపె సనుప6౬ దగు జనపతికిజా ॥ 20 


ఇట్లు చెప్పిన షడ్విధబలంబులును దథగజతురగ పదాతులతోడం 
గూడ బ్ర త్యేకంబులుగా జతురంగబలంబు అగపచుసుండు. 
కలసన్నాహంబుల నిదియ కోళమంత్రంబులతోడంగూడి 
షడంగంటు లనం బరగుచునుండు, నిట్టిబలంబుల చందంబు 


Sou 


“tt 


ది 
బక! 


గ్‌ 


అష్ట్రమాక్వాసము 19 


ఎన్ని యు మనంబున నిళ్చయింపుచు వై రియోధతతికెం దగినట్లు 
ప్రతివ్యూహంబులు గల్చించు విజిగీషువై నరాజు వండయా త్ర 
గదలందగు నందు. 21 
బలముల 'సేనాపతియును 
తెలు వలరగం౭ జేయుపనులు జేయని పనులుం 
చెలియం దగు వారలకుం 
గాల సన్నాహంబు లెజు6ంగంగా6 దగు6 బతికిజ- 1 22 
చళవాయికి. 9 
"సేనాపతి ప్రభావము 
కులజు(డై తనసీమ నెళవరియై తగి 
మంశత్రిసమ్మతు(డునై_ మంత్ర మెటీ౭గి 
దండనీతి యొకింత6 దప్పక యుండంగ€ 
జదివి (ప్రయోగించుచంద 'మెజి(గి 
నిజము సత్త్వము నోరు నిలుకడయును గల్లి 
మాధుర్యగగణగణమహిమ 6 జెంది, 
తనరుప్రభాన ముత్సాహసంపద (గల్లి 
తనుగొల్బువారి కాధార మగుచు 
నెందు నధికుల మిత్రుల పొందు. గల్లి 
చాల దాయాదులును బంధుజనులు గల్లి 
యన్ని వ్యవహారములు నేర్చి యెన్న (గలుగు 
ఘనుని దళవాయిగా(6 జేయం జనును బతికి | 24 


రాజ్యాంగములకు (6 బురంబువారలకును 
సమ్మతుండై మించి చాల జదివి 

కారణంబులు లేని కలహాంబులకు 6 టోక 
కలగక శుభకర్మకలితు. డగుచు 


“0 


ఆంధ కామందక ము 


నెందును మోసంబు( జెందక శూరు(డై 
వ్యాధుల. టొరయక త్యాగియగుచు 

కడుమంచిపనిం౦బూన6 గలిగి కౌల మెజింగి 
సజ్జను లెల్లను జాల మెచ్చు 


విక్రమముచేత నెంతయు వినుతికెక్కి_ 

బడలికల గెల్చి తేరుల భద్రకరుల 

నశ్వముల నెక్కునేర్చుల నలరి మించు 

ఘనుని దళవాయిగా( జేయ జనును బతికి ॥ లీగ్‌ 


మన్లయుద్రములందు మీకై దువులంజేయు 
జగడంబులందును జడుపు బేక 
కడువేగదా(టి పై (బడెడు వీ(క లెజింగి 
బవరంపునేల లేర్పణుస నేర్చి 
సింహవిక్రమమున( జెలంగి యాలన్యంపు( 
ఐబనివాండుంగాక కోపంబు6గలిగి 
జాడ్యంబు నొందక చాల నుద్దతి లేక 
యెపుడు జనాంతరం బవెజు(గ నేర్చి 


కరితురగరథచయముటల గై_దువులను 

గలుగు లక్షణములు లెస్సగా నెణీంగి 

చక్క-దనమున( జెలువొందు చతురుడై నస 

ఘనుని దళవాయిగా6 జేయం జనును బతికి 1 = 26 


+? 


మే లెటుంగంగ నేర్చి చాలంగ దయ(గల్లి 
నేర్పరులను గూడి నేర్చు. జెంది 

జోదులు ధరియించు జోక లెల్ల నెణింగి 
యన్ని యుద్ధమ్ముల యను వెటీంగి 


గ్‌ 


జ 


అష్టమాశ్వాసము 221 


జగడంపు సవరణచందంబ్లు లెటుగుచు 
గరులచి_త్తంబులు నరులమనసు 

బాయములబ్బాదయంబు అనువొంద నెలు(గుచు 
వానిగు రుల బేరువరుస నెటింగి 


వానిబనిగొను చేర్పులు దా నెతీంగి 
సకలదేశస్వథావముల్‌ సకలరెపులు 
సకలభాషల నెఅు(గుచు సరనుడై న 
ఘనుని దళశవాయిగా( జేయ. జనును బతికి ॥ 27 


ముబిపును వెఅపును మది నెటుంగక రేయి 
జరియింసంగా నేర్చి శకునగతుల 
సరవులు దెలిసి నక్షత్ర(గహాంబుల 
య_స్తమయం బుదయంబు నెణి(గి 
దిక్కులు దేశముల్‌ దెజువులు నెలు గుచు 
వాని నెజింగిన వారి నేలి 
యధికభయా రుల కభయంబు లిచ్చి 
గాలికి వాన కాంకలికి నోర్చి 


దప్పిదగలకు నెండకు( దాశంగటలిగి 

మిగుల దూరంబు సయనముల్‌ మెల(గ నొప్పి 
సరులమూ(కలం జీకాకు పజుప నేర్చు 

సునుని దళవాయిగా( జేయ జనును బతికి ॥ 28 


సీ; కడు నసాధ్యంబులై_ క్‌ నుపట్టు పనులై న 


సాధించునేర్చు నిశ్చయముంగట్షి 
తనమూంక విజిగిన ననికి నిల్వంగ నేర్చి 
గగ్గోలు జగడంబుగతు లెటింగి 


tw 
చి 
a 


An 


unran 


aon 


ఆం|ధ కొముందకము 


బలములు గావించు పను లెజుంగంగ సెర్చి 
పరుల దూతలచర్య లరయ నేర్చి 
ఘనమైసయువ్యోగ మొనరించి 'పేగమె 
యందు ఫలంబుల( జెంద నేర్చి 
పట్టి యీచేర్చుకొనునట్టి పనులు గల్లి 
యటుల మలంగెడువారల నరసి నిఏఐపి 
పరిధవంబై నయెడ( న్రేశపడక యుందు 
ఘసుని దశవాయిగా(6 జేయ: జసును బితి3 ॥ 29 
ఇట్టి లక్షణముల అంతయు. డెయుచొంది 
పతిహితంబునందె భక్తి గరి 
చెలం సంపదలను జేరూర్చు ఘను దిశి 
వాయి జేయ మెలసవలయు. బతికి ॥ al} 
ఎడయక రాత్రులుం బవలు నెచ్చరిరందశివాయి యపెబులం 
చడపుల( గొండలం గడు భయంకరమైతగు మర్తపదంంు 
ల్ల డపడకుండునట్లుగ బలంబుల ప్యూపా యుసర్భి తాన యి 
ల్కు_డుజతనంబునకా మెలంగి రూడుచు “ససలంగాట6గొందినుంనా 
ప్రయాణ వ్యసనరక్షీణ [(పరరణము 
మటియొనొకదొర మిక్కిలి శౌర్యంబు 
గలమూ.కతో మున్నుంగదలవలయు 
రమణీసమూహంబు రాజుభండారంబు 
చదలంబునడుముగా (6 జనగవలయు 
వానికి రెండుపార్శ్గ ్వ్రములందు హయములు 
హయములపజ్జల నరదములును 
వానిపొర్శ్గ్వంబుల నేనుగుల్‌ వానిపొ 
.రృ్వంబుల గదియంగ వనబలంబు 


nl 
iit 


oll 


| 
న్న 
rill 


అల్ల 


అష్టమా శ్వాసము 
అరుగపలయును వీరల కన్నిటికెని 
వెనుక దళవాయి బడలినజనము చేర్చి 
కొసను నాయ _త్తపాటుతో. అనగ జేయ 
వలయు దండెత్తునట్టి భూపల్ల భుండు 11 
భయము ముందర గల్ల బటుమకరవ్య్యూహా 
ముననై న ణజెక్క_లు దసర విచ్చి 
రహి మించునట్టి గృధ్రవ్యూహముననై_న 
వీరముఖంబై న తీరుబడిన 
సూచితాప్యూహాంబు సూటిచేనై నను 
బలముల నడిపింప వలయు. చెలిని 
భయము పిణుందనె పట్టున శకటరూ 
పంబునమతణి పార్ళ వైభయములందు 
సలరు వ(జాయుధమురీతి నన్నిదిశల 
భయము గల్లిన సర్వతోభద్రరీతి 
బలము హ్యూహాంబుగా( బన్ని బలవిభుండు 
సడదువగా€ జేయవలయు యత్నంబుతోడ 11 


| బలప్రయాణ వ్యసనములకు. 


గుహలిండు నెజలులందు. గొండల నది(త్రోవ 
నడవుల నిఖుకటమైన యెడల 
బడలిన నాకొన్న6 గడు దప్పి (జెందిన( 
గఆఅవుచే6 దెవులుచేం గలిగియున్న 
దొంగలు మారియ దోలుక తిరిగిన 
నడుసు నీళ్ళును ధూళి యలముకొనిన( 
జెదరిన సందడి: జెందిన నిద్దుర 
నందినయెడం గూడి హాళినున్న 


tu 
ty 
wa 


వి 
ఫ్‌. 


224 


గ్‌ శక 


An 


కేం 


సః 


An 


ఆంధ్ర కామందకము 


కొంచెమైనను సవరణ గూడకున్న 

గాలివానల నగ్నులందూలియున్న (6 

దనదు నై న్యంబు రకించుకొన(గవలయు 

శోతునై న్యంబు లటులున్న జడుపవలయు ॥ 35 


దేశకాలవిశేషముల్‌ దెలిసి యరుల 

బలము జేదంబు నందించి బలసి చెలంగు 

బలియునకు. గూటయుద్దంబు గలుగదేవి 

రయుేయెడ (బకాశయుద్ధంబు చయవలయు ॥ 30 


అడపులు గనువులు మొదలగు 
గడు నిణుకటమైనచోట్లం గళవళపడుచుం 
డెడి శత్రుం దునును వలయును 
విడువక గగ్గోలువడెడి చేళలయందుళా ॥ 97 
కూటయుద్ధ (ప్రకారము 
అహితుండు పోట్లాడ ననువై నచోటు దాం 
గైకొని యచ్చోట? గదలకున్న 
నతనిమం(తులు మొదలయిన వారల భేద 
మొందించి యచ్చోట నునికి€ జజచి 
మైన. నాటవిక నై న్యంబు పేరిటిత్రాళ్ళ 
చే జుట్టి ఫోరికిం జెదరందీసి 
తనమూంక విజిగిన యనువున నలయించు 
కొనివచ్చి యొక యిఖుకునకు( దెచ్చి 
వలనెఆణు6గు వీరభటులకు నెలవు. బెట్టి 
చేరి చుట్టుక జగడంబు చేసిమైన. 
గూటయుద్ధంబుచే శతుంగూల్పవలయు 


.నీతిమార్గం బెణింగిననృపవరుండు, ॥ గోగ్‌ 


జా 
స్నా 
cit 


న్‌ 
wall 


చ 
vil 


అష్టమాశ్వాసము 225 
యలు 
ఆనవతిముందర (6 గనుపట్టుగా నిల్చి 
తన కెదు రెక్కుశాత్రవునిమీంద 
'వెసనుకచక్కికి మేటివీరయోధుల నంపి 
: పొడిపించి స్రుక్కి౦చి కెడపియెనం 
ర్యా 
గార పింళిందిభాగంబున మొనసూపి 
ముందర నలయించి మొ తియెన 
జాల యాలాల 
సీకటి (ప్రక్క. దా నెదిరించి శూరుల 
నప్వులి (పక్క_ది క్క_ంపిళైన 
నటుల నవ్యలిపార్శ కంబులందు మొనపి 
యివ్వలికి శూరతతి నంపి యెంచియైనం 
గూటయుద్దంబుచే శత్రు. గూల్చవలయు 
సీతిమార్గం జెతింగిననృపవరుండు ॥ 39 


మునుచ క్కి విషమమై మొనుపరాకుండిన 
వెనుకటిదిక్కు_నC జెనకియెన 

'వెనుచక్కి మునుచ క్కి. మొనుపరాకుండిన 6 
దొడరి [ప్రక్యాలంజేరి పొడచియైన 

నదిగాక మణ్‌ తన యడవిమూ.కల శత్రు 
బలముల దూష్యుల+* బనిచి మొదటి 

జగడంబు చేయించి మిగుల. దా బడలించి 
సన్న మె కూతలు సడలియున్న 

| 


వెరితతిమీ(ద( బడుచును వాహనములు 
గలంగ6౬ దనరొతులను జంపి కడిమియైన. 
గూటయుద్దంబుచే శత్రుం గూల్పవలయు 


నీతిమార్గం బెతింగినన్భపవరుండు ॥ 40 
29 


226 ఆంధ కాముందకము 


స్‌ యూమ్యుల సదివరూలకళ.ఈ చెలుదె అ నళికంళా 
కాఆశిగి రా నళికించి విణిగి రనుచుు 
విశజ్వాసమున6జెంది విమతు సదురినచో. 
ఎనదు బల్కు లంగ చవచియియెనుళి 
చా 
కాయం దిగనచోటం లుర్టుణంబులచె టు 
ఇబ ఈర నూళ్ళను జ్రుజఅయందు 
యా 
గాల తానుబంచూకు “వొలలు చాల.6గా6 
రా రా 


బజతినచో (6 జూటు ముటియెన 
డు రె రై 


గిః వేంటలాడంగ నడవికి వెడలి బడుల 
యుండుతంఆలిం జుటు నముటి పెండి యన: 
ణం eఎ మ 
గూటుయుద్దంబుచే శ(తుయగూల్పవలయు 
సితిమూర్షం బె౭కిం గిననవవనరుండు ॥ 
స్‌; మునుపుగా నారకొద్ది మమూంచల మున్నగు 
త కతు గట్ట మూకల డడను డదాం౭చ 
నదిమూ(ంక సదకుసేయక ముజఠి గర్వించి 
తఆనమమూా(ళతపె 6 జేర్చి యని యొుదులా, 
sa ద 
మునువు జాదాంచిన మూకంచే శ(తుల( 
జేరి చుట్టుక నాంపంజేసి మైన 
నదిగాక వగవాది యావులC బల్టించి 
వార లందుకుంగూయనచ్చుచోట 


కతిమివె చుటుముటుక పొడిచియన 
మొలలు చు (cca మం 

గూటయుద్లం బుచే శతులం గూల్పనలయు 

సితిమార్గం జెతింగిననృవవరుండు, ॥; 


వ్‌ 
. 


CYT 


An 


Ca] 
ua) 


గ (ఏ ము థీతిగలిగి రాత్రలయందు 
నిద్రంగానక పగల్‌ నిద్ర జెంది 
యలసి యేహణినచో నదరిపాటుననై న 
బగ తెల నాయ తపాటు చెంది 

na) ఆ 

బడలినచోట మాపటిజామునందై న 
నదురేయి(గడు నిద్ర దొడరువేళ 

చేతిరిజగతంబు రీతి దానెఖు(గుచు( 


బలుజో ళ్ళు కొమ్ముక త్తులును గర్లి 


కొాఠులచేనై న వేగంబు గలిగినట్టి 
ఘహకాలతతిచీతనె నను డాటుముటి 
an టట 
బరా ట యుద్ధంబుచే శత్రుం గూల్చవలయు 
సతిమార్గం బెణింగినన్భపవరుండు ॥ 43 


ఎండకుగాలికి నెదురెక్కి. కనుమోడ్సి 

సుడివడి తడంబడుచోటనై న 
సదిగాక తద్రంబు లగునట్టియడవుల 

మంచున మబ్బుల మలల. వొదల 
వాంగుల (వంతల. దింగెల గుంతల 

జాల నేజులను టజోరానియిఆుకు 
తెరవుల నరికట్టి తిరుగువారుచునై న 

మిగుల దా నచ్చిదద్రు( డగుచు మించి 


యదను? జేకొని సై (బడి చదిపి మైన, 

బదరి తనమూంశ బడలిక పడ6గనీక 

కరూటయుద్ధంబుచే శత్రుం గూల్బవలయు 

సీతిమార్గం బెజింగినన్సవవరుండు ॥ 44 


ముం 


కం 


4 


ఆంధ్ర కామందకము 


ప్రాణములయందు. గడు నాసపాటు రేక 

విటీగి( లజ్హించి తిరిగిన వీరవరుడు 

మొక_లంబున. బె బడి మొతుంగాన 
రాల Pann os ) 


మినగులవిఅిగిన( దజునుగాం దగదు పతి. ॥ 


ఇటుల6 గపటంబు జగడంబు లెజిగెనేని 
గదు ననాయాసమున గెల్పు గల్లుచుందు. 
గాన భూమీళుండగువా6డు గపటయుద్ద 
సరణిచేతనే శ్యత్రులం జదుపపలయు ॥ 


తయన్థాస వృద్ధులకు, 


వెచ్చము నాయము సపుమె 
(+n 


వచ్చిన స్థానంబు మణియు వ్యయ మధికంబై 
@ CR 


వచ్చిన క్షయ మం దాయయ 


"హెచ్చిన నది వృద్ది దీని నెజటుంగంగ వలయుగ్‌ ॥ 


దొరయుత్సాహము గల్లి మోనగతులెందుంజెందంగా సీర లు 


శీ 


సరణిజా వె రుల గెల్బునట్లు రిపులజా సాధింతు నజా శంక(డా 
= ళు 


నిరతంబుజా మది నిల్చి చారతతిచే నేర్చుల్‌ సగజా శ త్రులం 


దరయంగా (దగు సర్వకార్యములు నూహాపోహానన్నాపొయె॥ 4) 
కణ 


మోసపుపోరిచే రిపులమూ(క నవళ్యము నొంచంగా నగుకా 
వేసటలేకయుండుప్పథినీపతి యీగతి శత్రు గెల్పుటల్‌ 
దోనముగాదు మున్నిటుల [దోణసుళుండును [ద్రొపదేయులం 


(బాసముం బూని యేమణినపట్టున నొంపండె న్నిద్రవేశలకా ॥ 50 


\ 
™ 
య. 
Jil 


ఇ ఇ 9 
అష్టమా శ్వాసము 299 
మోతురింగబల ప్రయోజన (ప్రకారము-గజకర్మ 


ఉంచయా।[త్రలను ముండరంగాంగ నడచుట 
వనదుర్శములు చొచ్చి చనుట మణియు: 
'వెటువులు లేనిచో దెజుపులు 'వెట్టుట 
రొలంకుల నదుల లో(తులును దెలిసి 
బుఅసమూహాంబుల జలము. దాటించుట 
యసపహాయగతి జయ మందుటయుస 
తొరరాని మూకల జొచ్చి భేదించుట 
"పేర్చి వేంగినమూ.(క6 గూర్చికొనుట 


స పొడపుల వజఅప్పచూప్పుట పొడవులై న 


“ol 


న 
«all 


డోటలును గోటవాకిళ్ళు గూల్బుటయును 
శాల భండారములు మోవ( జాలుటయునసు 
థధయము దీద్చుట గణముల పను లటంట్రు ॥ ట్ర్‌! 


రథకర్మ 


తనసేనల రకీంచుట 

యని. జెదరిన( గూర్చికొనుట యరిసేనలు దా 

కొనియుండిన భేదించుట 

యును నరికట్టుటయు రథము లొనరించుపనుల్‌ ॥ గ్‌? 


అశ్వకర్మ 


కొండలదండ దిక్కుల మార్గములయందు 

' ఏిముతులమూ(కల వెదకుటయును 
ధాన్యాదులను మి(త్రతతుల రా జేయుట 

“'వేగంపుంణనులు గావించుటయును 


230 


గ 


4 
JH 


si 


ఆం|(ధ కామందకమా 


ఉల వెంటాడుట తిరుగుచో విటుగుటి 
విజీని యు ( (గ్రమ్మజ “వెంట(6లదెుంట 


కాయా క 


చ డె నదుచక్కి వెనుచక్కి_ (బక్క_ల 
పొదివి ఫొంకమెటింగి పొడుచుటయులు 

వె రి యచ్చాళువె మీటి పోర జుణింగి 

అకా ర్‌ూ 

వేయి పాఇంబుపై (బడి పొచుచుటయుసు 

దీసు అగవవారిం దోడ్కొాని తెచ్చుటయుసు 


అచల నే 


దాడివెశలుట గుజ్జపుదళముపసులు i వ్‌ 
' పదాతికర్మ 
ఎపుడు. గై దువులు దా మేమజణకుందుట 
(తోవల బావుల రేపులందు 
శేటుల విడిదలయెడ( గపటంబులు 
దెలయుచు. దిరిగి ళోధించుటయు:. 
చృణకాష్ట జలములు చెచ్చుచోటులయందు 
మిగుల నెచ్చరిరతో మెలంగుటియున 
చేయును బగలు భూపొాలు6 గాపాడుట 
చెప్పిన యట్లనె చేయుబయుసు 
నివియ మొదలుగం గలిగిన యిట్టి వెల్ల 
బలము లొనరించు పను అంధఢ్రు తెలిసి చూడ 
నిటుల6 జతురంగములపను లెజుంగవపలయిు 
సీతిమార్షం బెణింగిననృ్భపవరుండు 1) 5 


పీగ చుంచిజాతీయు( బరిమాణంబు వేగంబు 


స్థానంబు వయసును సర్యముబలుసు 
సలుకడ పనులందు నేర్పును దేజంబు 
చెప్పినశై వడిం జేయుటయును 


వ 
«iH 


an 
ఆం fl 


(111 


“ull 


సీ 


అ 


ఆషమా శ్వాసము 
లె 


యమునతయు థ(ద్రలక్షణముల నాయువు( 
గలిగి యెన్నికమిజ మెలంగుటయుసు 
తంబ్రందుల కు చేనుంగులకును మణీయుసు 


గారిముందికిని లక్షణములెందు 


ఇటుల బలముల లక్షణం బెటీ(గి యెపుడు 
వాని దానిక జేయగా వలయు పనుల 
యందు నియమింపంగా6 దగు హరుపు లెటణీ(గి 
ఏచిమార్గం బెటణీంగనన్భపవరుండు ॥ 


చతురంగ బలముల నేలలకు. ' 


గంటలను మిట్టలను బిట్ల గొాప్పజౌళ్ళు( 
బుట్టలను మోటుచెట్టులు “బొదలుగల్లి 
మెలలగా వచ్చి per గలుగదేని 
కాధిమయూ6రల ననిసేయు నేల యం(డ్రు 


వాభబిభూ మి 
జలమును నడునును నితీయటు 
గలుగక (మాకులును జాలుంగడు లేక సమ 
స్టలమై మల౮ంగజా వచ్చుచు 
రతం గుజ్జిములనేల యగు నండ్రుబుఘసుల్‌ 11 


రథభూమి 


ఇసుకలు మొద్దులు నేందెండె యుండక 
బలుగుండ్లు నడును గుంటలును లేర 

చేలును నుళ్ళును జెట్లుం దీగలు లేక 
గుంతలు6, బౌదలు వాంగులును లేక 


56 


రర 


A) 
అం 


nH 


న 
«Il 


An 


ఆం|ధ కాముందకము 


నెణియలు నొడ్డులు బొణటీయ తేమియు తేర 
మెడి a గారిసెతాంకుడుల కోర్చి 
కదుగట్టియై బండికండులు గల(గక 
“కడరమై మిగుల విశాల మగుచు 
నిసడ మగుడంగ( దగునట్టినేలలందు 
సరదములు జగడముసేయ నమరుచుండు 
విట్టిజగడంపునేలల నేఖుంగనలయు 
సితిమార్గం జశింగిసనవవరుండు ॥ 5 


నోగభూోమి 


తివిచివేయంగవచ్చుతీవియల్‌ గలయది 


పట్టి విణునవచ్చుచెట్టు గలది 
మసుకలు నసలుసు నెసంగనియదియును 
నేనల కెందు రాంటోనియదియు 
ఘనములైై కనుపట్టు గట్టులు గలయది 
కడు గుంటి మిట్టలు గలుగునది యు 
గలయంగ నుడుగువేరులుగలయదియును 
ననినసేయం గరులకు నర్జ్యమైన 
చేల యదిగాక యెటువంటి నేలమైన. 
గరుల కగు వాని రెందు నగమ్యభూమి 
గలుగకుండుట గాదె నాగంబు లయ్య 
నిట్టిభూముల నరవరుం డెటుంగవలయ ॥ (011 


: అనిమొన విత్‌ీగినయశ్వాదిబలముల 


విలుపంగా సోవుచు బలము రాజు 
"వనుకదిక్కందు నిల్చిన (వ్రతిగ్రహ ముంది 
దదియు నిన్నూలువిండ్ల ంతదవ్వు 


వ 
sit 


ఇ 
saw ff 


చం (1 


ET) 


అష్ట వమాశ్వాసము 293 


నలిగిన పెనుచక్కి. నిలుకడగా నిల్చి 
జగడంబు సేయింప జయము గల్గు 
సటువతె రేకయ యనిసేయు నేబలం 
బదియ వీంగినబలం బనంగల6ఈ బరా 
నిట్లు గాపుస జగడంబు లెటు(గురాజూ 
చెనుకదికు.న చా నిల్చి వితీగి వచ్చు 
వారి గడు నాదుకొని నిబ్బవలయు నెందు 
"వెఏక ననిచేళ పోరు గావింపరాదు ॥ 61 
దానకల్పన (ప్రకరణము 
కరి యూధంబుల మీద బెట్టుకొని వేగం టొప్పుతేజీల ఇ 
సదయ స్నటల్షడం గాపుగా నిలిపి యోగ్యంబై స యర్నంబుతో 
ఇరనాథుం డెట నిల్చు నచ్చుటనె భండాదంబును న్నిల్బ6గా. 
బరగపజా రాచ౪శికంటు నిల్చు నదిగా భండార మెంయం ధదజకా 


రొలుదోలుతం: బొడిచి గెలిచిన 
భళి భళి యని పివిచి యొస(గ బతి కగు స్రీవ్రల్‌ 
గలిగిన నవ్వండు వొడువండు 
చలమున 6 బై కుణీరి శతుసంఘముల నీలా ॥ 63 
వోరిలో౭ బగరాజు6 బౌడిచినవాని5 

దా&ీణ్య మొనరంగా లక్షసంఖ్య 
నతనికుమారుని నతని సేనాపతి 

నైనం జంపినవాని కందుసగము 
శతునేనలలోన సన్నుతి కెక్కిన 

వీరుం జంపిన బదివేలమాళ్ళు 
పోటేను(గను గడు మేట్తిప్రధానుని 

నని గూల్చునతనికి నయిదు వేలు 
గ్‌ 


గ 
హల 
Hie 


గీ! 


ని 
soll 


An 


కంn 


ఆం(ధ కామందకము 


నహితుచనవరినై నను హయమునై న 

వెనుక దియ్యక చంపిన వెయ్యిమాళ్ళు 
బంటుతల (గొట్ట తెచ్చిన బంటునకును 

బతి యొసనంగంగంచగు రెండు సదులమాళ్ళు ॥ 


పరబలముల 'కెదిదింపుచు | 

నురువడి శౌర్యంబు (జూవు యోధుల కెందుణా 
నరవరు6 డినువుడి జీతం 

బరయుచు.౬ దా నియ్యవలయు నందటు మెచ్చికా 1 


ధరణినాథుల కర మె తగినయటి 

యాయ యు 
కరితురంగాదివస్తు వుల్‌ గాక యన్య 
వస్తువుల నాజి గొల్చి యెవ్వార లందు 
నేమి దెచ్చిన బతి వారి కియ్యవలయు i 


అనిలోన. గెలిచి వచ్చిన 


తనభటులకు(౬ దగిన వస్తుతతి నొనంగుచు ౧ 
న్మునముల సంతోషమ్ముల. 
గనం జేయంగవలయు ధరణికాంతుం డెపుగుకా 1 


వ్యూహావికల్ప (ప్రకరణము 


మునకు ముందణ విలుమూ,కల నిల్పుచో 
బొరులసందున వారలకును 
ధనువంతనేల యంతయ నెడంగా నిల్పి 
' యచటికి మూడు విండ్రంతనేల 


Bl 


bs 


వ 
iil 


గి it 





లవి 
ఉందు 
వ! 


అ జ 
అష్టమా శ్వాసము 


*(రిండెంటికిని నెడ నొప్పునట్టుల గుంలి 
లు అ] 


ముల చారు నిల్పంగావలయు దాని 


సుక నేనుంగువారులను నిల్చంగా. దగు 


వానికి వెనుచక్కి_ వరుసతోడ 


పటు నదదంబు బారుల ననుర నిల్చ 


సనఏ భఛసుర్మాన సునంగ నీ యవనిలోన 
౨ దు మూరలపొడవగు నది యొజింగి 
దారు చిటు తీర్పవలయు భూపాలవరుండు ॥ 69 


ఇట్టి దారులలోన నెడనెడ విలుకాండ్ర 
కును వాజులకు నేనుంగులకు మణీయు 
సదదంటులకుసు బార్మా కంతిర భూముల 
(కము "మొప్పుచుండు నొక్క_టియు మూడు 
నైడు వైదగు సంఖ్య నమరిన శమముల 
యంతదవ్వుల నిల్చి యర్హ మొందు 
సట్టి శీనుంబును ననుర జతుర్లశాం 
గుళసంఖ్య ధరణిలో: దెలిసి చూడ 
నిన్నియు నెజింగి బారుల నిటులందీర్చి 
ఫోధగా దగు నిదిగాక పోరం దనకు 
సెటుల౭ టొెంరంబుసందడి యెసంగ దెటుల. 
జేరువగు నెటు లటులై న టోరనలయు ॥ 10 


' వ్యూహరచనా ప్రకారము 
మణియు బలంబులు దొట్రుకొనకయుండ సనేక ప్రకారంబు 


లెశీంగి వ్యూహాంబులు బన్ని జగడంబు చేయించవలయు 
నవ్విధం బెట్లనిన గజొానీకంబును, రథానీకంబును, మిశ్రాసీకంబు, 


ఆకా ఈ లు ఖా కట ను ఇలంతలు భాట్‌ ఆకల వా 








క జట టి Pune కక శభ papa Yooh ఇకనీ జ | 


236 


ఆంధ్ర కామందక మూ 


నన నసీకంబులు మూ (డు దెటుంగుల్‌_ యుండదు నందు గజలబులు 
తొ మ్మిదియును, నందొక్క_గజంబునకు ముందర జగడంజు 
నేయు గుజ్జంబు శేనింటిచొప్పున సలుపదియైదు గుట్లిందులును 
నందొక్క “గుణ్లంబునకు ముందర జగడంబుసయు కకక 
ముగ్గురి లెక కను నూటముప్పదియైదుగురు ఏరభటులుసు నిట్లు 
పాదసంరక్షణార్థంబు పార్శ పంబులయందు+ హాస? 
గుజ్ఞంబులు నలువది యైచును, వీరథటులు స 
గురునుం గూడి తొమ్మిది గజ ంబులుసు, దొంటది గపట్టంబులుసు 
నిన్నూట డెబ్బది సంఖ్యగల ఏిరభటులునుం గలయది గజాసికం 
బనం దగు, నీ [పకారంబున6 దొమ్మిది రథంబులుసు, ద్‌ దొంబది 
గఏజ్జంబులును, నిన్నూట డెబ్బది సంఖ్యగల ఏరథభటులునుం నం 
యది రథాసికం ఐనం దగు. తౌలుదొల్లి పీరభటుబును, వారల 
వనుర గుజ్జంబులును వాని పిజుందన రథంబటులును, వొాణ 

వెనుచకడ్కి. నె నశేనుంగులునుం గలయది మిళొ సఠం బన నొప్పు 
నిట్టి యనీకసమూహాంబే వ్యూహాం బనం టిరగిస, నదియు 
దండవ్యూహంబును, థభోగప్యూహంబుసు, మండల ప్యూహంటును 
నసంహతవ్యూహంబుసు నస న నాలుగు చెఅంగులై యుందు.మజీయు 
నేతద్చేదంబులై న వ్యూహంబు లబేరంబులు గల పది యెణీంగి 
వ్యూహంబులు సన్నునపు డసీకానీకమధ్యంబుస నై దేసి విండ్లంత 
దవ్వుగలుగ( బన్న వలయు, నం దసంహృత ప్యూహంబుణ 
ననీకంబులు దూరంబున నిల్చునట్లుగా. బన్నపలయు, నిట్టి 
వ్యూహంబునకు శుక్రమతంబువాౌర బంరోధాగం దొకండును 
భార్మ పభాగంబులు రెండును, మధ్యపుచ్చభాగంబులు 'రండునుం 
గూడి వసంబాంగంబులుంగలవందురందునకు6( దనకుంగల బలంబు 
మూండుపాళ్ళుగ నేర్పజచి యురోభాగంబున నొకపాొలును, 
వార్శ్మ్వభాగంబుల నొకోపాలును, మధ్యపుచ్చభాగంబుల నొర 


YT 


Co 
తా 
«tt 


అష్ట మాశ్వాసము 297 


చాలుసుంగా నలుపవలయునండ్రు. మజీయు. గొన్నిమతంబుల 
వార ౨ భోంచాంగవ్యూహంబునకే యంగంబున కొక్కాక్క 
యపుకంబు లెక్క ననీకంబులై దింటికి ముందర జగడంబునేయు 
వాద లాంల'వూట డెబ్బదియెదుగురు పిరభటులును, నిన్నూట 
ఎయుననవన ది యదు గుట్ట ంబుచంను, నలువదియైదేసుంగఏలును నిట్టులె 
పాదసంరక్ష ణార్ధబలంబునుంగూడి చేయినిన్నూట యేబదినంఖ్య 
“ల సీరభటుచును, నన్నూటయేబది గుట్టంబు రుసుం, దొంబది 
యేసుంగలుసుం గలిగి యుండవలయు నందు. వెండియు 
బృటాన్పృతిసుతంబు వార లీ పంచాంగ వ్యూహాంబుసే కక్షభాగం 
యులు రెండునుంగూడి నవాంగంబులం (బ్రవ్నర్తిల్లునందురందునకుం 
"ల బలంబు నాలుగుపాళ్ళొనరించి యురోభాగంబుల నొకపాలును, 
గతభాగంబుల నొకపాలును, పార్శ్వథాగంజుల నొకపాలును, 
సుధథ్యపుచ్చధాగంబుల నొకపాలుసుంగా బన్ని జగడంబు 
సేయించసలయు నం (డ్రందు. 7 
తమలోన6 దాము సందడిపడి రలయక 

యని యొనర్పంగం దగు నదియు గాక 
కలిసి పోరాడ సంకుల సమరం బగు 

నట్టి సందడికయ్యమందు నెల్ల 
చమయీను(౧ఏల దండం దా(గొని జగడంబు 

“సియంగానలయు నజేయలీల( 
దమమూ:కమీ(ద గుజ్జములు పెకొన్నచో 

నొండొరుట్‌ చేదరకయుండి పోర 


వలయు బాణంబులును దుపొకులును విండ్హ 

మూంక ముందర నిడికొని మొనకు నడచి 

యెట్టి మూకలు బె బైకొన్న నట్టిమూంక 

చేత? చోరింపవలయును క్షతివరుండు [| 72 


298 ఆం|థ కామందకము 
(ప్రకాశ యుద్ద (ప్రకరణము 
వ॥  సనాంగాలకు6 (బ్రత్యేకనాయకులకు, జ 
నం॥ కులమీన మించువారిం దమకుం దగులై తగుడారిం వోతిలా 
నలవడి త(త్రత్మికియల నన్నియు( జేయ సయుంగబందొరి(. (1 
వల దనుమూంక6 గావ గలవారల నేను లాదిరున యా 
కలకును వేజువేణ నధికారుల(గా నియమింబంగాం అ ౧4 
రం॥ ఈరీతి వ్యూహములుగా 
నేరుపుతో, బన్నినట్ట నిజబలములబే 


వె రిబలంబుల మీణీ వి 
అ నాకా 


జా శ్రీ 
న! 


దారింవంగవలయు. గదిసి దళవాయి చగణా ॥ 


వోం॥ బలిమిగల వైరిబలముల 
బల మిసుమడి గలిగినట్టిబలములచేతజా 
శగెలువంలదగు (6 దెజపి చూపని 


బలముల నేనుంగపల౬ బజపి పబివంగవలయుజ" ॥ (1 


గజబలప్రశంన 
_లయ(గాహొ॥ మెండగు జిరాలురముదండ టలు కే డెయుయు 

నిండుకొను గుమ్యులును దండితలరాణుద 

గండమర బూనుచు( బ్రచండమదమత్తు లగు 
దండిమగ లేమఅక భండనముతో ను 

ద్దండగతి లోహమయదండములు బూనుకొని 
నిండునవముజోకఃదగుచుండు సరసేనం 

జెండ జనునందు( గలగుండువడ వొద్యముల 
డిండిమ డిమండిమ డిమండివు: తేనంగజా 4 77 


అష్ట మా శ్వాసము 990) 


లో ఇగ AEE పై ఒకని జో ఇర నా. 
వం॥ భునుందాని మావటిండు మొనగాలునంగేలున నంకకంబునకా 
యను టురిగొల్పందొండము ముదంబున( జాపుచు వాలమెతుచుకా 
ఆడాను 


గిగా వయం జెవృల్‌ నిిసడంగాం దసనేన నెటీంగ శతుసే 
ఎన పుతుపొడి గెల్పు సరనాథున కిచ్చుంగడా గజం దనిజా॥! "8 


ల ఏనులగప లున్న చొచె పసియించును (శ్రీహారిరాణి సంతం 
చేసు పొంజుగల్లుదొర యేమిట నోటమి6 జెంద(, డెట్టిటోం 
గావు ముంభయోథధ మదిరంబుగ6 గొల్వంగ దంతి త్కానం 
(బాణముతోడి దుర్గము నృపాలకు. డెక్కి.న యప్ష పోరిలోజా ॥ 
Pa ౮ య 


a 


ఎం! లొడరు భయ(్రదళశముల దుర్గములై వడిం బాబు నేటులకా 
MSE నోడల రణముఖంబున రాతసురె (మగ్రయాణముల్‌ 
Qn ర 
ఎడల గృహాంబులి మనసు వెచ్చగ. జూడసు గారణంబుటె 
యెలా రుం 
రడుపుద మెచ్చు నేనుంగవె కా జయసాధనముల్‌ దలంపంగకా॥ 


చం బఏమి మదంబుసుం గలుగు థధదగజంబుల రాజు శతుమూ, i 
జల నురుపాడి చెండుగం గరాపికచేసి జయించు గెనుయగుల్‌ 
బలువుగ గల్లినద్‌ జయము (బ్రాంతియె కావున వానిం (బోవంగా 
వలయు నృపాలశఖరు( డవళ్యము. దా జయలమ్మి మంచ6గకా।। 


సీ॥ పొగడపుప్వులతావి పొదివి భుగల్‌ కొన 
వెదజల్లు సంతతబుదము (గల్లి 
తేనవన్నియ గర్లి దీ _ప్పమై పొడవులై 
నలుదోలె పొలుచు కొమ్ములును గల్లి 
యం a 
చొరయుచు సమములొ తుంటి దిక్కు.లుగల్లి 
యొద్దికే కూడి సెన్నుద్దు అనంగ 
బెరయుచుం డెడునట్టి బృంహితనస్వనములు 
సమముఖె నటి యంగములుగలి 


240 


న్‌ [| 


చం! 


&॥ 


జ్‌ 
fey || 


ఆంధ కామందక ము 


సకలళుభలక్షణంబులు చక్క-(దనము 
చెలువు గంభీరగమనము గలిగినట్టి 
భ[ద్రగజముల నేలుధూపొలకుందు 


నకలసంపద( జబువొందు జనులు వొగశ ॥ gl 


గజములు గల్లు భూవిభుండు గా నొకదిక్కున గార బు ల్లచో 

గజములు గల్గువాండు ధర6గల్లడు కాపున దింతికోటుల౯ా 

గజముల లీల స త్త వ్రముల( గనడు బంటుల(6 తాం న 

విజయము తేజముజా సిరులు విశ్రుతకీ రు ర్రులం గల్లు భ_ర్తితంలా 1 
రథబల (ప్రశంస 

వరారత గల్లు సారథులు చొక్కపు కేజులు కింగిణీయణ 

త్యారమహారవంమి బిరుదధ్వజకోటులు లజ బోరిలో 


వై రిమనోరథంబులను వానిరథంబుల(గహల్సి బొల్చు బర 
తేరులవారు గల్లునరదేవున కెద్ది యసాధ్యడే ధరకా ॥ గ! 


అశ్వబల (ప్రశంస 
పతికి. గరు లేటికి నరు 
శేటికి మణి రథచయంబు లీధరలోనజా 
నీటగు జయము లొసంగెడి 
"ఘోటకములె చాల(గల( గువలతవత క 1 సిస్ట్‌ 


నిలిచెనా యడుగులోనే నిల్చి చిత్రమై 
కదలెనా దాణవేగఘు దెరల్బి 

యనిని (6 గై దువుల సాధనకానిగతి( బొల్బి 
దాటినా లేండిచందం బదల్సి 


గ్‌ 


ou 


ti Ol 


తీ 
రిది।। 


ముం 


అష్టమాళ్వాసము 911 


గమకించెనా సింహాగమనంబు గమకించి 
యడంగెనా తాంచేటియనువు మించి 

చుప్టెనా వేడెంబు సుడిగాడు నదలించి 
బెళికెనా బేడిసబెళుకు బెళికి 


చమయెడను కుడి వాగెబాగుల నెజింగి తిరుగ 

నిరుదెఅంగు మోము లన6౭దగి హరువు మురుస్త 

వెఅవు నొఅపును గడుమించు నరుడుబిరుదు 

నదుటు నుదుటొందు తేజి రాజార్హమండడ్రు ॥ fs 


తలస నచవేళలజకా మిగుల. దా. దగులై తగునట్టి చుట్రమై 
యల రణభూమి 'పేరందగు సంబుది డాంటగ మేటితేంపమై 
అలరగ 6 గీడలన్మెల గు నప్పుడు దా వెలలేని రత్నమై 


జెలంగెడు గుట్ట మేహితము నేయదు నాయకు. డై నవానికిజా ॥ 


బలువగు కందముం బిరుదు బంగరుచాయహసించు సంపదడ్‌ 
గల పరిపూర్ణ దేహము విలాసము జక్కందనంబు నోజయుం 
గళలును జేల్వు తేటతెలిగన్నులు లక్షణముం జపంబునుం 
గలిగిన తేజులజూ సిరులు గ కొసను ఖభూభుజు6 డేలంగా6 దగుళా ॥ 


ఏ నరపతి గుజ్జంబుల 
చేనలచే స (బబలు కితితో నెపుడుజా 
వానిది సిరి వానిది ధర 
వానిదె జయలక్ష్మి కీర్సి వానిదె సుమ్మీ ॥ 89 


ఈగతి సీతిమార్గమున నెంతయు సుస్థిరు(డ్రైన రాజు దా 
దీగరిమన్‌ వహింపుచును దిగ్విజయంబును  సర్వసంషదల్‌ 
భోగము గల్మియుం గలిగి భూవిభులెల్లను జేరికొల్వ ను 
ద్యోగము లెల్ల (జేకుర సుఖోన్నతి రాజ్యము సేయు నిచ్చలున్‌ 11 
81 


212 అంధ్ర కాషముంచకము 


Fl 


అ 11 శ్రీరఘురా మపాదసరసీదహభృం గటినూసమాససో 


దార పషవదారివరవరదర్పవిమర్షన 'దురక్షపమ్య్య యా 


స్ఫారముజాబలాధిక ఏసారిం పూరితతోక సద్యళో 
హోరవిహారమానిత బుహోరకరివాజివిరాజితాంగడా ॥ () 1 


లంగా మవహా(4 ॥ 
“ MM పల జ ఇవ గి 
శ్రీవ హితథధాదునుతి సం ఘమపృతభూస్ట్ర ఏవిశష్టపహాతభా నత ole 
కాముకొకొఖాకృతినికాయకృతి పర్తి ఓ బుడాశిత నయాధిం జయ 


? 
ఆ! 


ఆలీ 
రాజు హిషుథధావు శతరాజి నురరాజ అదురాజిల విశాలనుయని యం 


ఇ ఉ 


మామురిమణీయని జభూజనసుఖ ప్రది ప్రభు ర్వయయత మిం గోళ మహో పై 


గద్యము == ఇది శ్రీున్మవసిగోపాల బర ప్రసాదలబ్ర సారసారస్వల 

డారొద్వాజణసగో త్ర ఆర్కొ.రాజ యెట్లనామాత్యపు[త్ర సుకవిజగ 
ఆప్‌ A men, జప my ME ey my MW అన్‌ త నామ 

విశేయ శ్రీ రామకృష్ణ భక్తి వై భవధాగభేయ వేంఠటనా మధేయ 
ట్రణీఠంటై స కామందక నితిళాస్త్రంబసు మహా(ప్రబంధంబునందు 
-౨నాపిపరంబును. నేనావతి ప్రభాపంబుసు గూటయుద్ధ(ప్రకారంబుసు 
ఆఎతురంగబల((్రయోజనంబులుసు దద్భ్ఫూములుసు వ్యసనంబులును 
వారితోషికంబును జతుదంగబల(ప్రశంసయు నున్నది నర్వలజు 
నష్టమా శ్వాసము. 


ఇల 


౨:1 రిమణీయంబుగళాలివాహాశ కపర్ష 
ప్రము నేనూణును నాణుసై వెలయంగా టౌఢిం చెసింగించి రౌ 
ర మహిం చిమ్మయ వెంకటాది విభుసేరణా చేడ్క._(గామందకీ, 
యము (శ్రీవేంకటరామకృష్ణులు స్వభాస్వట్లంబునకా రూఢిగజా॥ 


'కవురంబుద్‌ గతంబె సహా 
ఢి లు 


తీ త తీ 


1 emer" న 


శ wa అతనన క జో గ్ల జా శ్యామలా asad 


యు మును టట్‌ 
Rathna Press, Tirupati ~— 1950. 


